“డా. ఈమని శివనాగిరెడ్డి-స్టపతి. వ 
డా. కొండా శ్రీనివాసులు. Base 
డా. జి.వి.పూర్ణచందు 


(ప్రధాన సంపాదకుడు ' 


Blank Page 


జయంతి రామయ్య పంతులు గారి 
శాసన పద్యమంజరి 


(ఒకటవ, రెండవ భాగాలు) 


డా. ఈమని శివనాగిరెడ్డి-స్థపతి 
డా.కొండా శ్రీనివాసులు 
దా.జి.వి. పూర్ణచందు 


కార్యనిర్వాహక సంపాదకులు 


డా. దీర్ధాసి విజయభాస్కర్‌ 


ప్రచురణ 


ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక & సంస్కృతి సమితి 


అమరావతి-2018 


"జయంతి రామయ్య పంతులు గారి 
శాసన పద్యమంజరి (ఒకటవ, రెండవ భాగాలు కలిపి) 


సంపాదకులు 

దా.ఈమని శివనాగిరెడ్డి-స్టపతి, 

సీఈవో, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ& అమరావతి 
డా. కొండా శ్రీనివాసులు, 

ఆం.ప్ర. చరిత్ర కాంగ్రెస్‌ పూర్వ కార్యదర్శి 

డా.జి.వి. పూర్ణచందు, 

కృష్ణాజిల్లా రచయితలసంఘం కార్యదర్శి 


ప్రధాన సంపాదకులు 

డా. దీర్ధాసి విజయభాస్కర్‌, 

సీఈవో, ఆం. ప్ర.సృజనాత్మకత & సంసృతి సమితి 
కాపీలు : 1060 

వెల : రు. 150.00 

ఒకటవ భాగం ప్రథమ ముద్రణ : 1930 

రెండవ భాగం ప్రథమ ముద్రణ : 1937 
పునర్ముద్రణ : 29-07-2018 

ప్రతులకు : 

ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మకత & సంస్కృతి సమితి 

2వ అంతస్తు, 

ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల, 
దుర్గాపురం, విజయవాద-౨. 

ఫోన్‌ : 96188 48470 

డి.టి.పి.: మలపాక సోమయాజులు 

కవర్‌ పేజీ : గిరిధర్‌ అరసవెల్లి 

ముద్రణ : మల్లెతీగ ముద్రణలు, విజయవాడ- 98669 08843 


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, 
వెలగపూడి, 
అమరావతి. 


డా.మండలి బుద్ధప్రసాద్‌ 
గౌ.ఉప సభాపతి 
హృద్యసుందరి శాసన పద్యమంజరి 

నన్నయకు బాగా ముందే తెలుగులో పద్యముందని తెలియజెప్పిన శ్రీ జయంతి 
రామయ్య పంతులు గారు తెలియని తెలుగు చరిత్రకారులు, శాసన పరిశోధకులు, 
సాహితీ మూర్తులు వుండరంటే అతిశయోక్తి కాదు. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో 
తెలుగు పద్యాలున్నాయని మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయనే. శాసనాలను 
సేకరించి, పరిష్మరించి, దక్షిణభారత శాసనసంపుటి పేరిట (ప్రచురించిన ఘనత 
ఆయనకే దక్కుతుంది. ఆంధ్రసాహిత్య పరిషత్తు ఏర్పాటులో కీలకపాత్ర 
పోషించటమేకాక, ఎన్నో శిలా శాసనాలను ఆ సంస్థ పత్రిక ద్వారా వెలుగులోకి 
తెచ్చి తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేశారు. తనకున్న ఆసక్తి కొద్దీ అనేక 
శాసనాల నకళ్ళను ముందేసుకుని, వాటిలోని పద్యాలను, గుర్తించి గణ విభజన 
చేసి, ఛందస్సుతో పాటు రెండు భాగాలుగా 'శాసనపద్యమంజరి' అనే పుస్తకాలను 
ప్రచురించి తెలుగు చారిత్రక సాహిత్య జగత్తుకు ఎనలేని సేవ చేశారు. 

1930, 1937 సంవత్సరాల్లో వరుసగా జయంతి రామయ్య పంతులుగారి 
శాసనపద్యమంజరి మొదటి, రెండు భాగాలు ముద్రించబడి ప్రజల మన్ననలు 
పొందాయి. ఆ పుస్తకాలు ఇపుడు అందుబాటులో లేనందువల్ల ఈతరం పరిశోధకులకు 
అందించాలనే ఉద్దేశంతో పురావస్తు పరిశోధకులు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ 
& అమరావతి, సీఈవో, డా॥ ఈమని శివనాగిరెడ్డి-స్థపతి, కృష్ణాజిల్లా రచయితల 
సంఘం కార్యదర్శి, డా॥ జి.వి. పూర్ణచందు, శాసన పరిశోధకులు డా॥ కొండా 
శ్రీనివాస్‌లు ఈపుస్తక పునర్ముద్రణకు పూనుకోవటం హర్షించదగ్గ విషయం. ఈ 
సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను. 


[1 
తెలుగువారి సంస్కృతిలో భాగమైన శాసనసాహిత్యంపట్ల మక్కువతో 
శాసనపద్యమంజరి రెండు భాగాలను ఒక పుస్తకంగా తీసుకొచ్చిన కేంద్ర నాటక 
అకాడమీ అవార్డు గ్రహీత, ఆం. ప్ర.రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, 
సీఈవో, డా. దీర్గాసి విజయభాస్కర్‌ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 
కీ.శే, జయంతి రామయ్య పంతులు గారి 'శాసనపద్యమంజరి' యువపరిశోధకు 
లకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తూ... 


20-07-2018 


-దా.మండలి బుదప్రసాద్‌ 
అమరావతి స్ట 


Y 


worn ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మకత & 
సంస్కృతి సమితి 

ఘంటసాల వెంకటేశ్వరరావు 

న త ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల 
Opn ph దుర్గాపురం, విజయవాడ. 


REAT)/ 
c Vy, 
015510 


దా. దీర్ధాసి విజయభాస్కర్‌ 
సీఈవో 


ఫలించిన కల 


తెలుగులో వచన కవిత్వం క్రీ.శ. 6వ శతాబ్దిలో ప్రారంభమైంది. క్రీ. శ. 9వ 
శతాబ్దిలో పద్యకవిత్వం ప్రారంభమైనా, శాసనాలను పరిశోధించిన తరువాత గానీ 
ఈ విషయం వెలుగులోకి రాలేదు. కీ. శ. జయంతి రామయ్య పంతులుగారు, తెలుగు 
శాసనాల్లో పద్యాలను గుర్తించిన తరువాత నన్నయ కంటే ముందు తెలుగులో 
కవిత్వం లేదనే వాదన వీగిపోయింది. 1920వ దశకంలో జయంతి రామయ్య 
పంతులుగారు తెలుగు శాసనాలను సేకరించి, వాటిలోని పద్యాలను గుర్తించి, 
కాలానుక్రమణికలో శాసనపద్యమంజరి పేరిట 1930లో మొదటి సంపుటాన్ని, 
1937లో రెండో సంపుటాన్ని ఆంధ్రసాహిత్య పరిషత్తు ద్వారా ప్రచురించి అందుబాటు 
లోకి తెచ్చారు. 

88 ఏళ్ళ క్రితం ప్రచురించిన మొదటి సంపుటం, 57ఏళ్ళ తరువాత పునర్ముద్రణ 
పొందినా ఈ తరానికి ఆ రెండు సంపుటాలు అందుబాటులో లేవు. చరిత్ర సాహిత్య 
విద్యార్థులు, పరిశోధకుల విజ్ఞప్తి మేరకు జయంతి రామయ్య పంతులుగారి శాసన 
పద్యమంజరి రెండు సంపుటాలను కలిపి, ఒకే సంపుటంగా తీసుకురావటానికి 
చరిత్ర, పురావస్తు పరిశోధకులు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ& అమరావతి, 
సీఈవో, డా॥ ఈమని శివనాగిరెడ్డి పూనుకోవటం ఆనందించదగ్గ విషయం. ఈ 
సందర్భంగా ప్రచురణ బాధ్యత చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక మరియు సంస్కృతి 
సమితి పక్షాన సహసంపాదకులు డా. జి. వి. పూర్ణచందు, డా.కొండా శ్రీనివాసులుగార్లను 
కూడా అభినందిస్తూ, ఈ పుస్తకం చరిత్ర, సాహిత్యం విద్యార్థులు, పరిశోధకుల 
ఆదరణ చవిచూస్తుందని ఆశిస్తూ, కీ.శే. జయంతి రామయ్యపంతులుగారిని 
స్మరించుకుంటూ... 


20-07-2018 దీర్దాసి విజయభాస్కర్‌, సీఈవో 
అమరావతి 


VI 


మనవి మాటలు 


తెలుగునేలపై శాసన పరిశోధన ప్రారంభమై రెండు శతాబ్దాలైంది. వాటి 
నకళ్ళను ప్రామాణిక పత్రికల్లోనూ, అప్పటి పురావస్తు సర్వేక్షణసంస్థ సంపుటమైన 
ఎపిగ్రాఫియా ఇండికాలోనూ, ఇతర సంస్థల పత్రికల్లోనూ ప్రచురించేవారు. 
దక్షిణభారత శాసన సంపుటులు, ఆంధ్రసారస్వత పరిషత్‌ పత్రికకోసం శాసనాలు 
సేకరించటంలో భాగంగా ప్రముఖ శాసన పరిశోధకులు శ్రీ జయంతి రామయ్య 
పంతులుగారు, శాసన పద్యమంజరిని రెండువిడతలుగా ప్రచురించారు. దీనివల్ల 
నన్నయకంటే ముందు 17రిసం॥ పూర్వమే తెలుగులో పద్యము పుట్టిందని 
నిరూపించారు. 1937లో రెండవభాగము పీఠికలో రామయ్యపంతులుగారు “ఇపుడు 
విడివిడిగా నుండు భాగములు రెండును వ్యయమైన పిదప నారెండుభాగముల 
పద్యములను గలిపి యొక పుస్తకముగా ముద్రించెదము” అని పేర్కొన్నారు. 

ఆ మహనీయుని ఆశయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట సృజనాత్మకత & 
సంస్కృతి సమితి, సీఈవో, డా. దీర్హాసి విజయభాస్మర్‌గారి పుణ్యమా అని ఆ రెండు 
పుస్తకాల్ని కలిపి ఒక్కటిగా జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరిని 
తీసుకురావటమైంది. మొదటి భాగములోని గ్రామాల వరుసక్రమం, రెండవ భాగము 
లోని గ్రామాల వరుసక్రమం, యధాప్రకారమే కొనసాగించి, మొదటిభాగములోని 
88(గ్రామాల తరువాత, రెండోభాగంలోని మొదటిగ్రామం నుంచి 89 నుంచి 
కొనసాగించటమైంది. పాఠకులు ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. 


దా. ఈమని శివనాగిరెడ్డి -సపతి 


® 
డా.కొండా శ్రీనివాసులు 


డా.జి.వి. పూర్ణచందు 


Wet 


కృతజ్ఞతలు 
ల ఈ 
శ్రీమతి భూమా అఖిలప్రియ, 
గౌ.ఆంధ్రప్రదేశ్‌ భాష, సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు, 
డా. మండలి బుద్ధప్రసాద్‌, గౌ. ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, 
శ్రీ ముఖేష్‌ కుమార్‌ మీనా, ఐ.ఎ.ఎస్‌, కార్యదర్శి, పర్యాటకశాఖ, ఆం. ప్ర., 
డా. దీర్జాసి విజయభాస్కర్‌, సీఈవో, ఆం. ప్ర.సృజనాత్మకత & సంస్కృతి సమితి, 
కీ, శే. జయంతి రామయ్యపంతులు గారు, 
డా.జి.వి.పూర్ణచందు, కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితలసంఘం, 
డా.కొండా శ్రీనివాసులు, ఆం. ప్ర.చరిత్రకాంగ్రెస్‌ పూర్వ కార్యదర్శి 
శ్రీ వై.హరిశ్చంద్రప్రసాద్‌, ఛైర్మన్‌, మాలక్ష్మీగ్రూప్‌జకల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ 
విజయవాడ ఉఅమరావతి, 
శ్రీ సందీప్‌ మండవ, సీఈవో, మాలక్ష్మీ ప్రాపర్టీస్‌ ప్రై.లి. 
కుర్రా జితేంద్రబాబు 
డైరెక్టర్‌, డెక్కన్‌ ఆర్మియోలజికల్‌ & కల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
డా.డి.సూర్యకుమార్‌, శాసన పరిశోధకులు 
దా.అ. ఉమామ హేశ్వరశాస్త్రి,డా. ఎస్‌. జై. కిషన్‌, గోళ్ళనారాయణరావు, 
డా.గుమ్మా సాంబశివరావు, డా.వెన్నా వల్లభరావు, శుభాకర్‌ మేడసాని, కలిమిశ్రీ, 


గిరిధర్‌ అరసవెల్లి, సోమయాజులు మలపాక, చందూ కార్తీక్‌ గార్లకు 
నా కృతజ్ఞతలు. 


డా.ఈమని శివనాగిరెడ్డి - స్థపతి, సీఈవో 

ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ & అమరావతి 

4వ అంతస్తు, మధుమాలక్ష్మి ఛాంబర్స్‌, మొగల్‌రాజపురం, విజయవాడ-10. 
మొబైల్‌ : 9848598446, E. mail: drreddynithm@gmail.com 


Blank Page 


మొదటిభాగం 

శ్రీ జయంతి రామయ్యపంతులు- డా.మల్లాది కృష్ణానంద్‌  ..... 1 
శాసనపద్యమంజరి (ప్రధమభాగం) 

పీఠిక (మొదటిభాగం, మొదటిముదణ) ౨ 3 
శాసన ప్రతిబింబము-అద్దంకి శాసనము  __ 9 
1 అద్దంకి MM 10 
తి జెజవాట వాల 11 
శాసన ప్రతిబింబము-యుద్ధమల్లుని బెజవాడ శాసనము _ ..... 13 
8. ద్రాక్షారామం __ ల 15 
4 దీర్జాసి ౫k 17 
5. అమరావతి __ 19 
6 చేబోలు. 21 
mm sg 22 
8. బెజవాడ ౨... 24 
9. కాణిదెన _ Mk 25 
10. నాదెళ్ళ పన 26 
11. నదుజభోతు ౫ 28 
12. యనమలకుదురు... 29 
19 కొణిదెన అ 31 
14. నాదెళ్ళ షత 32 
15. నాదెళ్ళ en 33 
16. నాదెళ్ళ తు! 36 
17. కొణిదెన హాల 38 
18. ద్రాక్షారామం ల 39 
19. చేబోలు. 42 
20. బెజవాడ... బలు 44 
21. ద్రాక్షారామం 46 


౨2 కొణిదెన వో 47 


283. 
24. 
25. 
26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
383. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42, 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
59. 


కొణిదెన 
కొణిదెన 
ద్రాక్షారామం 
ద్రాక్షారామం 
కొణిదెన 
బాపట్ల 
బెజవాడ 
కొణిదెన 
నాదెళ్ళ 
ద్రాక్షారామం 
చెన్నుపల్లి 
బాపట్ల 
అవనిగడ్డ 
కొణిదెన 
అవనిగడ్డ 
పెదకళ్ళేపల్లి 
పెదకళ్ళేపల్లి 
కొణిదెన 
అమరావతి 
సిరిపురం 
కంచర్ల 
బాపట్ల 
బాపట్ల 
తిమ్మాపురం 
చేజర్ల 
సిరిపురం 
ద్రాక్షారామం 
సిరిపురం 
కొణిదెన 
కరీంనగర్‌ 
ద్రాక్షారామం 


54. 
ర్‌ర్‌. 
56. 
ర్‌7. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
TL, 
72, 


గ్‌ 


అమరావతి 
అమరావతి 
వేల్పూరు 
మాగల్లు 
కొణిదెన 
ఉప్పరపల్లె 
కాజ 

వేదాద్రి 
చందలూరు 
బెజవాడ 
పెదకాకాని 
నంబూరు 
గణ పేశ్వరం 
నకరికల్లు 
అమీనాబాదు 
తాళ్ళపొద్దుటూరు 
ద్రాక్షారామం 
ద్రాక్షారామం 
ఫిరంగిపురం 


శాసన ప్రతిబింబము-ఫిరంగిపురం శాసనము 


73. 
74. 
75. 
76. 
TE 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


అమీనాబాదు 
వేదాద్రి 
వేదాద్రి 
పిఠాపురం 
పంచదార్ల 
యనమదల 
కొండవీడు 
వంకాయలపాడు 
దుర్గి 
అహోబిలం 
అమీనాబాదు 


ot 
స 


84. సిద్ధవటం kk 138 
85. కల్లూరు... 140 
86. అమరావతి ౨౨... 141 
87. నందగాము అ 142 
88. బెజవాడ kk. 1483 
శాసనపద్యమంజరి ద్వితీయభాగము 
ద్వితీయభాగపీఠక ౨... 146 
89. నాదెళ్ళ ఇళ్ల 147 
90. తూబాడు kk 148 
01 చలివనతు 150 
92. ఘంటసాల ౨... 151 
93. ఘంటసాల kk 152 
94 తిమ్మాపురం 158 
95. పాలకొల్లు. జ 154 
96. పాలకొల్లు 155 
97. ముఖలింగం 156 
98. రాజమండ్రి మ్యూజియం అ అ అ _ kk 157 
99. బెజవాడ kk 158 
100.నాదళ్ళో. Mk 159 
101.పెరవలి kk. 160 
102. పాములపాడు 162 
103. పాములపాడు kkk. 163 
104. పాములపాడు  _ kk. 164 
105. పాములపాడు kk. 165 
106.పాములపాడు 166 
107. తడికెలపూడి 167 
108. ఏలూరు మీదు 168 
109. ఏలూరు మీదు 169 
110. ఏలూరు మశీదు 170 


Ata 


111. పాలకొల్లు 
112. ఏలూరు మశీదు 
113. ఏలూరు మశీదు 
114. ఏలూరు మశీదు 
115. ఏలూరు మశీదు 
116. శ్రీకూర్మం 

117. ఇప్పటం 

118. ఏలూరు మశీదు 
119. ఏలూరు మశీదు 
120. ఏలూరు మశీదు 
121. కొమ్మూరు 
122. త్రిపురాంతకం 
123. శ్రీశైలం 

124. భీమవరం 

125. ఇడుపులపాడు 
126. ధర్మవరం 

127. శ్రీకూర్మం 

128. శ్రీకూర్మం 

129. శ్రీకూర్మం 

130. వేల్పూరు 

131. పాతపల్లవరం 
132. మందడం 


Blank Page 


శ్రీ జయంతి రామయ్యపంతులు 


శ్రీ జయంతి రామయ్య పంతులు గొప్ప పండితుడు. శాసన పరిశోధకుడు. 
ఆంధ్ర భాషోద్ధరణాభిలాషి గోదావరిజిల్లా లోని కోనసీమలో గల అమలాపురంకు 
సమీపంలోని ముక్తేశ్వరం ఆయన స్వగ్రామం, జన్మస్థలం. శ్రీ జయంతి 1860, 
జూలై 18న జన్మించారు. తల్లి సోమమ్మ, తండ్రి రామయ్య. తెలుగువారికి తెలుగు 
దనానికి, ముఖ్యంగా తెలుగుభాషకు ఊపిరి అందించిన గొప్ప కవిపండితుడు జయంతి 
రామయ్యపంతులు. నేటితరం యువతకు బొత్తిగా జయంతి వారి పేరే ఎరుగని 
పరిస్థితి వుంది. మహాకవి నన్నయ్యకు పూర్వమే తెలుగు భాష వుందనీ తెలుగులో 
కవిత్వం రాశారని జయంతి రామయ్య రుజువు చేశారు. శ్రీ రామయ్య పంతులు 
పలు అరుదైన శాసనాలను వెలుగులోకి తెచ్చారు. ఐతే ఈ విషయాలు నేటి తరంలో 
చాలా కొద్దిమందికే తెలుసు. 

తెలుగు భాషోద్ధరణలో మహనీయుల నిరంతర (శమ, కృషి ఎంతో వుంది. 
అలాంటి మహనీయులను గుర్తుంచుకోవడం నేటి యువత తమ విధిగా భావించాలి. 
శ్రీ జయంతి రామయ్య పంతులు తెలుగుభాష పూర్వాపర విషయాలపై అనేక 
పరిశోధనలు చేశారు. పలు శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగు భాషా 
పరంగా ఎన్నో చారిత్రక విషయాలపై జయంతిరామయ్య విశేష కృషి, పరిశోధనలు 
చేశారు. విశేషంగా విజయనగర చక్రవర్తుల విషయమై సంగమ వంశ రాజులకు, 
తుళువ వంశరాజులకు మధ్య సాళువ వంశరాజులు పాలించిన విషయాన్ని బహిరంగ 
పరిచింది జయంతి వారే. ఈ సంగతిని జయంతి వారు తన పరిశోధనల ద్వారా 
దేవులపల్లి శాసనంతో రుజువు పరిచారు. 

అలాగే, విజయవాడ ప్రాంతంలో “యుద్ధమల్లుని” శిలా శాసనం వెలికి తీసింది 
జయంతి రామయ్య గారే. యుద్ధమల్లుడు రాసిన తెలుగు పద్యాలను ఒక శిలా 
శాసనంలో ఉన్నవాటిని బహిరంగ పరిచాడాయన. ఆ మాదిరిగా యుద్దమల్లుడు 
తెలుగులో మహాభారతం రాసిన నన్నయ్య భట్టారకుని కంటే పూర్వుడని తెలుగులోని 
మహాభారతం కంటే పూర్వం తెలుగు భాష వుందని సాధికారికంగా, సహేతుకంగా 
తెలుగువారి దృష్టికి తీసుకొచ్చాడాయన. ప్రాచీనాంధ్ర శిలా శాసనాలలోని పద్యాలను 
సేకరించి వాటిని క్రోడీకరించి ‘శాసన పద్యమంజరి' పేరున రెండు సంపుటాలుగా 
ఆయన ప్రచురించారు. అలాగే, “దక్షిణ హిందూ దేశ శాసనములు” అనే గ్రంథాన్ని 
ఆయన ప్రచురించారు. శ్రీ జయంతి రామయ్య రాష్టంలో జిల్లా మేజిస్టేటుగా, 
ప్రెసిడెన్సీ మేజిస్టేటుగా పని చేశారు. ఆయన వృత్తి రీత్యా ఎక్కడ పనిచేసినా, 


ళు 


సాయం సమయాల్లో తన కిష్టమైన సాహిత్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 
ఆ రోజుల్లో పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశులు, తుని రాణి గారు, 
ఉయ్యూరు జమీందారులు తదితరులెందర్నో ప్రోత్సహించి వారి నుంచి ఆర్థిక సహాయం 
పొంది “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” నొకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో ప్రాచీన 
శిలాశాసనాలను, సుమారు ఐదు వేల తాళపత్ర సంపుటాలను సేకరించారు. అలాగే, 
అనేకానేక అముద్రిత, అమూల్య గ్రంథాలను సేకరించి సాహిత్య పరిషత్తుకు అంద 
జేశారు. ఆంధ్రసాహిత్య పరిషత్తు తొలుత చెన్నైలో వున్నా ఆ దరిమిలా కాకినాడకు 
తరలించారు. ఈ పరిషత్‌ పక్షాన ఒక పత్రికను కొంత కాలంపాటు నిర్వహించారు. 
ఈ పత్రిక ద్వారా ఎన్నో అమూల్య సాహిత్య సమాచారాన్ని ప్రచురించి వాటిని 
ప్రత్యేక గ్రంథాలుగా, సంపుటాలుగా తెలుగువారికి అందించిన ఘనత రామయ్య 
పంతులు గారికి దక్కుతుంది. 

సంస్కృతం, తెలుగు భాషలలో గొప్ప పాండిత్యంతో పాటు, 1882లోనే డిగ్రీ 
పూర్తి చేసిన జయంతి రామయ్య 1884లో పిఠాపురం మహారాజా వారి స్మూలులో 
ప్రధానోధ్యాపకుడిగా కొంతకాలం పన్టేసారు. ఆ దరిమిలా - న్యాయ శాస్త్రం 
అధ్యయనం చేసి బి.ఎల్‌. పట్టా పొంది 1911లో జిల్లా మేజిస్టేటుగా నియమితు 
లయ్యారు. బ్రిటీషు వారి పాలనలో ప్రముఖ న్యాయాధికారిగా స్థానిక ప్రజలందరికీ 
ఎనలేని సేవలందించారాయన. అంతేకాదు ఉత్తర రామచరితము, ముక్తేశ్వర శతకం, 
చంపూ రామాయణం, అమరుకము వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఆయన రచించారు. 
'ఆంధ్రవాజ్మయ వికాస వైఖరి” అనే విమర్శనాత్మక గ్రంథం, ఇంగ్లీషులో “Defence 
of Literary Telugu, Dravidian Lexicography” వంటి పలు గ్రంథాలను ఆయన 
రాశారు. తెలుగు భాషా చరిత్రలకు సంబంధించి జయంతి రామయ్య చేసిన 
పరిశోధనలు అనన్యసామాన్యం. గిడుగువారి వ్యవహారిక భాషావాదన పట్ల మక్కువ 
చూపక (గ్రాంధిక భాషావాదిగా తనను తాను ప్రకటించుకున్నారాయన. తెలుగు 
భాషకు ఇతోధిక సేవలందించిన జయంతి రామయ్య పంతులు గారు 1941 ఫిబ్రవరి 
19వ తేదీన 81 సంవత్సరాల నిండు వయస్సులో స్వల్ప అస్వస్థతకు గురై తుది 
శ్వాస విడిచారు. తెలుగువారందరికీ ప్రాతస్మరణీయుడు జయంతి రామయ్య పంతులు. 


డా.మల్లాది కృష్ణానంద్‌ 
(మన తెలుగు పెద్దలు నుంచి) 


శాసన పద్యమంజరి 
పీరిక 


ఆంధ్రదేశమం దచ్చటచ్చట నున్న శిలాశాసనములందలి తెలుంగు పద్యము లిందుం 
గూర్పంబడియున్నవి. వీనిలో ననేకములు మాతృకలను బట్టి గాని వాని ప్రతిబింబములను 
బట్టి గాని నేను స్వయముగా బ్రతివ్రాసినవియే. కొన్నిశాసనము లచ్చటచ్చట నిదివణలో 
'బ్రకటితములై యన్నవి. ఏయే [గ్రంథములందు ముద్రింపంబడినవో యవి యధా 
సందర్భముగ సూచించినాండను. ఇదివఅకుం బ్రకటింపం బడని శాసనములలో నేవియైన 
రాజకీయశాసనాధికారవర్గముచే సంభృతములైన శాసనములలోం జేరియున్నచో 
నాశాసనము లాశాసన వర్గమువారు ప్రకటించిన యేయేసంవత్సరపు పట్టికలలో 
నేయేసంఖ్య గలవిగా నున్నవో యదియు సూచించినాందను. ఇందు మొదటిశాసనము 
770వ శకసంవత్సర ప్రాంతమునందును, చివరిది 1600వ శక సంవత్సర ప్రాంత 
మందును బుట్టిన వగుటచే నెనిమిది వందల సంవత్సరములకంటె నధిక మగుకాల 
మందు బుట్టినపద్యము లిందు6 గలం వని తేలుచున్నది. వీనిలో మొదటి శాసనము 
నన్నయభట్టారకుని ప్రభువగు రాజరాజనరేంద్రునికంటె నూటడెబ్బదిఎనిమిది సంవత్సర 
ములు పూర్వము- అనగా శ.స. 766 మొదలుకొని రాజ్యముచేసిన గుణగవిజయాదిత్యుని 
రాజ్యకాలమునం బుట్టినది. దానికి నించుమించుగా నేంబది సంవత్సరముల పిదప 
రెండవ శాసనము పుట్టినది. కావున నీరెండు శాసనములును వాగనుశాసనకాలముకంటెం 
బూర్వము పుట్టినవే. ఈనాంటిమండలముల వరుసనుబట్టియే యేయేమండలములలో 
నెన్నెన్ని శాసనములు దొరికినవో యీక్రింది పట్టికవలనం దెలియందగు. 


గంజాము సః 1 
విశాఖపట్టణము ల 1 
గోదావరి i 11 
కృష్ణ ae 17 
గుంటూరు i 52 
నెల్లూరు 1 
కర్నూలు 1 
కడప జ 2 
గోలకొండదేశము ల్ల 
రిరి 


మొత్తము పద్యములలో ముప్పాతికకు మించి కృష్ణాతీరమందు దొరికినవి. పూర్వ 
కాలమందు, కృష్ణాతీరమందు. గవులెక్కుడుగా నున్నట్లు దీనివలనం దెలియుచున్నది. 

ఈపద్యములవలని ప్రయోజనములు రెండు విధములు. దేశచరిత్రము తెలిసికొనుట 
యొకటి, ఆంధ్రశబ్దలక్షణమును ఛందస్సును గాలక్రమమున నెట్లు మాజియుండునో 
యదితెలిసికొనుట యొకటి. భారతాది ప్రాచీనగ్రంధములు కూడ భాషాచరిత్రశోధన 
కుపయోగించునవియే కాని యవి పుట్టినవి పుట్టిన ట్లిప్పటివారికి లభించుటలేదు. కవులు 
వ్రాసిన మాతృకలు చిరకాలము క్రిందటనే నశించిపోయి... వానిని బట్టి యాయా 
కాలమువారు వ్రాసియుంచిన ప్రతులలో జిట్టచివరవియె యప్పుడు దొరుకుచున్నవి. 
పాండిత్యాభావముచేత నేమి పాండిత్యముండియు. బ్రాచీన ప్రయోగములు తప్పులనుకొని 
సవరించుటవలన నేమి కేవలప్రమాదముచేత నేమి ప్రతులువ్రాసినవారచ్చట్పటం 
బాఠముల దిద్దుచుందిరి. లిఖిత ప్రతులలో6 బాఠాంతరములుండుటయే యిందులకు 
నిదర్శనము. ఇట్లు మారియున్న గ్రంధములం బట్టి కవిప్రయుక్త పాఠముల నిర్ణయించుట 
శ్రమసాధ్యము. ఈ శాసన పద్యము లన్ననో కవులజీవిత కాలములో నెట్లు లిఖింపం 
బడినవో యట్లే మనకు లభించుటచేం గవిప్రయుక్త పాఠనిర్ణయమున కత్యంత ప్రబల 
సాధనములుగా నున్నవి. ఈ విషయములో నేమి యితరవిషయములలో నేను 
వీనిప్రామాణ్య మేమాత్రమును జెడకుండుటకై పద్యపాఠములు తూచాలు తప్పకుండ 
నున్నవి యున్నట్లే ముద్రింపంబడినవి. ప్రమాదముచే నెక్కడనయిన నొక్క పాఠము తప్పి 
యుండిన నుండునేమో కాని తప్పకుండ నుండవలయుననియే సర్వప్రయత్నములు 
చేసినారము. 


క్త 


ఈపద్యములం దయినను గవ్యద్దిష్టములు కానిపాఠములు కొన్ని ప్రవేశించి యుండం 
గూడదా యన్నవ్రోం బ్రవేశించి యున్నవని యొప్పుకొనక తప్పదు. లేఖక ప్రమాదజనిత 
దుష్టప్రయోగము లనేకము లచ్చటచ్చటం గన్పట్టుచున్నవి. ఆపాఠము లున్నవి యున్నట్లే 
మూలమందుంచి వానిని సవరించువిధ మాయాపుటలయం దడుగున సూచింపంబడినది. 

ఇవి గాక కవిప్రయుక్తము లనందగిన పాఠములలోం గూడ వర్ణక్రమమునందును 
శబ్దలక్షణమందును నిప్పటి సదాచారమునకు విరుద్దము లయిన ప్రయోగములు కొన్ని 
కనంబడుచున్నవి. ఇవి కూడ లేఖక ప్రమాదజనితములే కాంగూడదా యన్న నట్లు 
కానేరదని చెప్పవలసియున్నది. వివిధ కాలముల వివిధ దేశములందుC బుట్టిన వివిధ 
శాసనము లన్నింటిలో నొక్కవిధముగా నున్న ప్రయోగము లాయా కాలములందు జన 
సామాన్య సమ్మతము లయినవే గాని యాయాయి లేఖకులు కల్పించినవి కావని చెప్పక 
తప్పదు. అట్టి ప్రయోగములలో ముఖ్యమైన వీక్రింద వివరింపంబడుచున్నవి. వీనిలో 1. 
వర్ణక్రమమునకు సంబంధించినవి కొన్ని IL. శబ్దలక్షణమునకు సంబంధించినవి కొన్ని 
1. వర్ణ క్రమసంబంధములు 

1. అనుస్వారస్వరూపమును గుణించి ముందుగా విచారింతము. అనుస్వారము 
తెనుంగులోం బూర్జ మనియు నర్హ మనియు రెండువిధములు. నిండుసున్న 
పూర్ణానుస్వారరేఖ. అఅసున్న యర్ధానుస్వారరేఖ. శాసనములందుం గాని పూర్వపు 
వ్రాతపుస్తకములందు6 గాని యజసున్న యెచ్చటను గానరాదు. అది యుండవలసిన 
చోటంగూడ నిండు సున్నయే కనంబడుచున్నది. ప్రాచీన శాసనములలో నిండుసున్నకు 
బదులు వర్గాంత్యానునాసికాక్షరములు కనంబడుచున్నవి. అనగా కట్టిజ్చీ, తమ్ముణ్డు, 
అన్తయేనియు, ఫలమ్బు, ఇత్యాది రూపంబులు కనంబడుచున్నవి. దీనిని బట్టి చూడం 
గాం దెలుంగులో ననుస్వారమని వాడంబడుచున్నది వర్గాంత్యానునాసికాపరరూప 
మనియు, అది తొలుత ననునాసికాక్షరముగానే వ్రాయంబడుచుండి కొంతకాల మైన 
పిదప సౌకర్యార్థము బిందురూపముగా వ్రాయంబడెననియు, ఆబిందువు తొలుతం 
బూర్జముగానే యుచ్చరింపంబడి రాను రాను లాఘవార్థము దీర్హముమీంద నిత్యముగాను 
హస్వముమీంద నైకల్పికము గాను దేల్చి పలుకంబడసాగె ననియు దీనివలననే 
పూర్ణార్థానుస్వారభేద మేర్పడియె ననియు. దేలుచున్నది. 

2. శాసనములలోం గొన్నిచోటుల ప్రాంత యొకవిధముగాను బలుకుబడి యొక 
విధముగాను గనంబడుచున్నది. ఉదాహరణము: - 

(క) రెండవశాసనములో “నెగి దీచ్చె౯ మఠంబుూ (2 వ పద్యము) “అశ్వమేధంబు 


6 


ఫలంబు” (3 వ పద్యము) అనుచోటుల మఠము, ఫలము అని చదువవలయును. 
లేకున్న ఛందోభంగమగును. మతశబ్దమునకు మఠంబు, మఠమ్ము, మఠమునని మూం 
డు రూపములున్నవి. అందు మఠంబు అనునదియే మొదటి రూప మయినట్లును అది 
మాటి మఠము అయినట్లును, అది తేలిచి పలుకుట చేత మఠము అయినట్లను గనం 
బడుచున్నది. పలుకుబడి యీవిధముగా మాటీనను వ్రాంతమాత్రము మఠంబు అనియే 
కొంత కాలమువజకు నుండెను. మఠము అనురూపము (గంధ ములందు౯ 
గానవచ్చుచున్నది, గాని, శాసనములం దంతగాం గనుపడుట లేదు, ప్రాసార్థము 
కవులారూపము నంగీకరించియుందురు. 

(చ) మూండవ శాసనములో “బురుడించ్చు నట్లు” అనుచోట “బురుడించునట్టుల” 
అనియు నాలుగవ శాసనములో “శ్రీశకునేణ్డు” అనుచో “శ్రీశకునేణ్డులు” అనియుం 
దొమ్మిదవ శాసనములో “ఇష్ట కు” అనుచోట “ఇష్టులకు” అనియు “గుడ్లకు” అన్న 
చోట “గుడులకు” అనియు, నిరువదియొకటవ శాసనములో “చెజ్వు” (2 వ పద్యము) 
అనుచోట “చెబువు' అనియు జదువవలయును. ఈజంట రూవములం 
దసంయుక్తరూపములే పూర్వరూపములు. సంయుక్త రూపములు తరువాత వచ్చినవి. 
అయినను వాని కొకానొకప్పు డసంయుకోచ్చారణమే చెప్పవలసియున్నది. సంక్షిష్టములుగా 
నుండవలసిన యక్షరములు కొన్ని తావుల విడిగా వ్రాయబడినవి. ఉదా:-నిలిపె (39 
వ శాసనము) 

(ట) బుకారమునకు బదులుగా ఇకారసహిత రేఫమే ప్రాచీన శాసనములలోం 
గనంబడుచున్నది. ఉదా:-బ్రింద, వ్రిక్షము, మ్రగాంక (10 వ శాసనము) సమిద్ధి (41- 
6). ఒకానొకప్పుడు “న్భ” అనుదానికి బదులుగా “ంద్రి” అనురూపము కనంబడుచున్నది. 
ఉదా:- సూంద్రిత (41-2) సకంద్రి పావనీ పాల (41-13). 

త) పాదాంతములందుం గేవలము హల్లుగా నుండవలసిన నకార లకారములు 
సాధారణముగా అజంతములుగానె కనంబడుచున్నవి. అచ్చునకుం బలుకుబడి లేదు. 
ఒకానొక చోట నకారము పొల్లు రూపమును గలదు. ఉదా:- అర్ధి౯ (2-1) హేతిచే౯ 
(52-2) పదమధ్యమందుంగూడ హల్లుమాత్రముగానే యుండవలసిన నకారలకారము 
లచ్చుతోం గూడి కనంబడుచున్నవి. ఉదా: - శకాబ్దములు (55-5) దువ్వె౯వసాయులను 
(7-4 భంగదులు (12-4). 

(ప) ఐ కి మాటుగా, అయి, అయికి మాటుగా, ఐ, తజచుగా వ్రాయబడినవి. 


7 


(గ) అనుస్వారపూర్వకాక్షరము పెక్కు తావుల ద్విగుణీకరింపంబడినది. అట్లు 
కానిచోటులునుం గలవు. 

(జ) సంయుక్తాక్షరములలో రేఫపరక మగునక్షరము తబిచుగ ద్విగుణీకరింపం 
బడినది. ఉదా:-కత్త౯ (58-2) ధమ్మ౭౯ంబు (58-3). 

డ) క్రావడియుండవలసినచో శకట రేఫముండుట. ఉదా:- వణ్జె(1) చెబ్లోలనుణ్ణి 
(2-4). 

(ద) ...స్సి, అ...సిన (2-3) ఇత్యాది శబ్దములందు ... యను వింతయక్కర 
మొక్కటికనంబడుచున్నది. ఇది యజవములోని ..., కన్న డములోని ... యనునక్షరము 
లకు సజాతీయమైనది. దీనియుచ్చారణ మిప్పుడు డకారోచ్చారణముగా మాతినది. ఈ 
యక్షరమును గూర్చిన విమర్శన మాంధ్రసాహిత్య పరిషత్పత్రికలోం గననగు. 

పైనుదాహరింపంబడిన వర్ణక్రమ దోషముల నన్నింటిని సవరించినచో గ్రంథవిస్తర 
మగునని విడిచిపెట్టినారము. పాఠకులు యథోచితముగ సవరించుకొనవలయును. 


11. శబ్దలక్షణమునకు సంబంధించిన ప్రయోగవిశేషములు- 


1. సంస్కృత శబ్దములు కొన్నింటికి లక్షణవిరుద్ధములైన రూపములు. కనం 
బడుచున్నవి. 

(క) కల్లారగంధి యనుటకు బదులుగా కలుహారగంధి యని (15-93). 

(చ) కమల నేత్రి (3-1) వనజ నేత్రి (4-1) విశాల నేత్రి (5.5) అంభోరుహనేత్రి 
(15-3) ఇత్యాది స్థలములందు నేత్ర యనుటకు నేత్రియని ప్రయోగించుట. 

(ట) వల్లభ యనుటకు బదులుగా వల్లభి యనుట (4-1, 5-3) 

(తు బాలిక యనుటకు బదులుగా బాలకి యనుట (5-5) 

(ప) ఉదయించె ననుటకు బదులుగా ఉదియించెనని తజచుగాం గన్పట్టుచున్నది. 

(గ) అకారాంతశబ్దములకు డుప్రత్యయము పరమైనప్పుడు ప్రకృతిరూపమందలి 
చివరియకారమున కుకారము రాకుండుట- బ్రహ్మదేవండు (40-3,5) శరణండు (46- 
14) భీమని౯ (48-2) మల్లి దేవండు (58-12, 18). 

2. డుప్రత్యయంత శబ్దములు కొన్ని డుప్రత్యయము లేకయే కనంబడుచున్నవి. 
చోడుండు అనుటకు బదులు చోడు (58-7) తమ్ముండు అనుటకు బదులు తమ్ము 
(58-15, 16) 

న్స్‌ నన్నయ భట్టారకుని కవిత్వమందుం గల ప్రయోగవిశేషములు కొన్ని యీ 
శాసనములందుం గనుపట్టుచున్నవి. 


ర్త 


(క) “అందు” నకుం బ్రయోగవి శేషము. (16-6) 
(చ) ప్రథమకు బదులుగా షష్టీవిభక్తి ప్రయోగము. నీపడసిన (9) వెలనాంటిచోడ 
=నృపునిచ్చిన (42-1) 

(ట) అస్వమేధంబున ఫలంబు (1) 

4. కళల పై వచ్చు కచటతపలకు గసడదవాదేశము సాంస్కృతికములందు సైతము 
తఅచుగాం గనంబడుచున్నది. ఈయాదేశము నిత్యమనియే పూర్వులు భావించినట్లు 
కనుపట్టుచున్నది. 
ఛందోవిషయము. 

1. రెండవ శాసనములోని మధ్యాక్కరలలో యతి ప్రతిపాదమునందు నైదవ 
గణము మొదటం గనంబడుచున్నది. నన్నయభట్టారకుని కవిత్వమందు నిట్లే యున్నది. 
కవి జనాశయమునందుం గూడ నిట్లే విధింపంబడియున్నది కాని యిటీవలి కవిత్వ 
మందు నాలుగవగణము మొదటం గనంబడుచున్నది. అప్పక వ్యాదులగు లాక్షణికులు 
నిట్లే నిబంధించినారు. 

2. మొదటి శాసనములో “గొళల్చి” యనుచోటను, రెండవ శాసనములో 
“గొరగల్లా కొరు లిందు” అను చోటను లకారము విడిచి యుచ్చరింపవలయును. 
ఈసంప్రదాయము కన్నడములో నక్కడక్కడం గలదు. 

ఇంతకంటే ఛందస్సులో విశేషము లగపడవు. 

వర్ణ క్రమమందుం దప్ప నితరవిషయములందు శాసనపద్యభాషకును నేంటి 
పద్యభాషకును భేద మంతగాం గనం బడదు. ఆనాంటికే భాషాలక్షణము చాలవఅకు 

స్థిరపడి యున్నది. 
పద్య సంజ్ఞలును పద్య సంఖ్యయు మేము చేర్చినవి గాని మాతృకలోనివి 
కావని గ్రహింపవలయును. ఒక్కొక్కచో మాతృకలో కందం, పిత్తం అని యున్న 
చోటులు చూపింపంబడినవి. 
- జ. రామయ్య 


శాసన ప్రతిబింబము 


పండరంగుని అద్దంకిశాసనము 


10 శాసన పద్యమంజరి 
శాసన పద్యమంజరి 


1. అద్దంకి 
శ. స ౭౭౦ ప్రాంతము. 

(ఈశాసనము గుంటూరు మండలమునందు అద్దంకి గ్రామమున నొక 
పొలములో నున్న జాతిమీంద చెక్కబడియున్నది. శాసనము పైభాగము కొంతయు 
నడుగుభాగము కొంతయు శిధిల మైపోయినది. Epigraphia Indica Vol. XIX) 
తరువోజ, 

పట్టంబుగట్టిన ప్రథమంబు నేణు 

బలగవ౯ంబొప్పంగ బైలేచి' సేన 
పట్టంబు గటిజ్పి ప్రభుబణ్జరంగు* 
బజ్చిన సమత్త' పడువతో బోయ 
కొట్టంబు ల్వణ్ణిణు గొణో వేంగి నాబ్జిం 
లయ స కే లట 

గొళల్చి యాత్రి భువనాంకుశ బణ' నిల్చి 

కట్టెపుదుగ్గణంబు గడు బయల్సేసి. 
కణ్డుకూ ర్చెజవాదోగావిజ్బై మెచ్చి. 

పణ్ణరంగు పరమమహేశ్వరుణ్డు ఆదిత్యభటారనికి* ఇచ్చిన భూమి 

యొనుబొదివుర్ల ఆడ్లపట్టు"* నేల దమ్మవురంబున దమ్మువులు వీని రక్షిజ్సినవారికి 


అస్వమేధంబున పలంబు"' అగు. 


. బొప్పంగం బై లేచి - అనిచదువునది. 7. త్రిభువనాంకుశమున - అని చదువునది 


1 

2. గట్టిజ్పి వ 8. కందుకూ ర్చెజవాడ 1 

3. ప్రభుం బణ్జరంగుం ei 9. భట్టారకునకు 

4. సామంత స్‌ 10. వుట్లుళ్లపట్టు 

5. కొట్టము ల్పణ్ణణ్లు గొని ” 11. అశ్వ మేదంబునఫలంబు ప 
ల ఆఅ (౧ 

6. గోళచి- అని యుందనోపు. 


శాసన పద్యమంజరి 


11 


2. బెజవాడ 
శ. స. ౮౨౦ ప్రాంతము. 
(ఈశాసనము బెజవాడ (గ్రామముందు మల్లేశ్వరస్వామి యాలయములో 
నొకటాతి మీందమూండు ప్రక్కలను చెక్కంబడియున్నది. Epigraphia Indica Vol. 


XV) 
మధ్యాక్కర. 


స్వస్తి నృపాంకుశాత్యన్తవత్సల సత్యత్రిణేత్ర 

విస్తరశ్రీయుద్ధమల్లు జ్ఞనవద్యవిఖ్యాతకీత్తి౯ 

ప్రస్తుత రాజాశ్రయుణ్లు ద్రిభువనాభరనుణ్ల్ణ సకల 

వస్తుసమేతుణ్డు రాజసల్మి భూవల్లభుణ్ణత్తి౯౯' 1 


పరగంగ బెజవాడ గొమరస్వామికి” భక్తుణ్ణి గుడియు 
నిరుపమమతి నృపధాము శ్ఞైత్తించ్చె నెగి దీచ్చె౯ మఠంబు* 
గొరగల్లా కొరు* లిన్టు విడిసి బృనంబు గొని యుణ్జువారు 

౧ a) టి యట 
... రిగాక యబ్బారణాసి వ్రచ్చిన పాపంబు గొణ్జు... 2 


నెలయంగ నియ్యొట్టు ...స్సి మలినురై విడిసిన ప్రోలీ 
గలతానపతులును రాజు పట్టంబు గట్టినపతియు 

నలియం బయ్వారల" వెల్వతించిన నశ్వ మేధంబు 

ఫలం బు'పేక్షించిన లింగం బతిసిన పాపంబు దమకు న్డ్‌ 


1. వల్లభుబ్దర్థి- అని చదువునది. 
2. గోమరసామికి స్‌ 
3. మఠము స్తు 
4. ఇక్కడ “గొరగల్లాక” అనుచో 
లకారము తేల్చి పలుక వలయును. 


. విడిసినం (బ్రోలం అనిచదువునది. 
. నలియంబైవారల 3 


12 శాసన పద్యమంజరి 
జననుత చేజ్జోలనుణ్లి బెజవాడ జాత్రకు వచ్చి 

త్రిణయనుసుతు ణ్లొణ్లుసోటు మెచ్చక తివిరి యిన్నెలవ 

యనఘుణ్లు సేకొని యిన్దు ప్రత్యక్ష బయన్న నిచ్చ" 

గని మల్లణ్జెత్తించె గుడియు మఠంబునుం “గాత్తి౯కేయునకు. 


దీనిం జేబ్రోలు యేలెడు (వా) రతిరం బేలు (వా) రోణ్డుసోటి ...రగ(లు)ను బెట్టు 
వేరుగను జ(ను)యీస్సితి సేకొణి కాచు (వా)ర....న్టారు నిల్పినవారు (స్థితిడప్పి యతిపుట 
వా(పం)బుగాన. 
మధ్యాక్కర 

రమనతో"” బెజవాడకెల్ల బెడంగును రశ్రీయుంగాను 

నమతాత మల్లపరాజు వేరెయు దానుం గట్టించెం 

గ్రమమునో దానిక కలశ బిడ్డటు* గా మొగమాడు 

నమరంగ శ్రీయుద్ధమల్లు జ్జెత్తించె నమిత తేజుండు 


తనధమ్ము౯ వొడంబడి కాచున్భపులకంన్ల- 


ఆక అల 


(అసంపూర్తి) 


9. జాతరకు-అనునది నాధురూపము 

10. ఇందుం (బ్రత్యక్షమై యున్ననిచ్చం-అని చదువునది. 
11. మఠమును అని చదువునది. 

12 రమణతో * 

13. (గమమున 

14. మిడ్డట్లు 


శాసన పద్యమంజరి 


శాసన ప్రతిబింబము 
యుద్ధమల్లుని బెజవాడ శాసనము 


13 


14 


శాసన పద్యమంజరి 


గ 


లీ 


గ్గ 
శన 
స 
ల 
. 

శ 


శాసన పద్యమంజరి 15 
8. ద్రాక్షారామం 
శ, స. ౯౮౭ 
(ఈశాసనము గోదావరిమండలములో (ద్రాక్షారామం [గ్రామముందు 
భీమేశ్వరాలయ మున నొకజాతి పలకమీంద చెక్కంబడియున్నది. Epigraphia In- 
dica Vol. IV.NO. 1007) 


శ్లో; శాకే సంవత్స రేషుమున్‌ని (వ)సునిధిగే రాజమాత్త౯ణ్ణభూ౫౫ 
త్పు(త్రీ)సా... నేత్రీకనకరచితం కల్పభూజాతపుష్పం 
ప్రాదాద్భీమేశ్వరాయ వ్యదిశ దథ సదా దీష్యదాచంద్రతారం౫౫ 
దీపం రౌప్యం చ పాత్రం బిససద్భశ భుజా రేవి దేవీతనూజ౫౫ 
సీ _ శ్రీవిష్ణువర్ధనభూవిభుదయ భూమి 
దేవిం బోల్‌ రేవల దేవి కనిన 
సోమలదేవి గుణారామ" జగదేక 
సున్దరి మత్తేభ మందగమన 
దొల్లి భీమేశ్వరవల్లభునకు సిత 
మణిబనధ మిచ్చె సన్మణియుతముగ 
నురువిచ్చె గంగనా బరువడి వినివారిం” 
బురుడించునట్లో సరసిజాస్య 


గనకరచితరుచికరకల్పావనీరుహ 

కుసుమమిచ్చెం దనకునసము వెరుగ 

వెణ్లిమణ్ణతో నఖణ్జితద్యుతి దీప 

౧ 6 wm 

మమరనిచ్చె విమలకమలనేత్రి. 
1. ఇచట యతి తవ్పినది. శ్యామలదేవి అనిన సరిపోవును గాని, సీనమందెల్లడం 
(బ్రాసయతియే కనంబడుచుందుటచే నాపాఠము కవినమ్మతము కాదేమో యను సందేహయు 
కల్పుచున్నది. 
2. వినువారిం-అని యుందనోపు. 
తి. నట్టుల- అని చదువవటయును. 


16 శాసన పద్యమంజరి 
వె. సకల వసుమతీశమకుటలసద్రత్న 


కిరణరుచివిరాజితచరను ణ్ఞయిన 

నిజభుజప్రధాని బెజయిత దేవని 

కూంతుసరియ'ే పోల్చం గాంత లెందు 
-లిఖీతం పెద్దనాచాయ్య౯ః 


4. సరియగునా-అని అర్థము. 


శాసన పద్యమంజరి 17 
4. దీరాసి 
యి 
శ. స. ౯౯౭ 
(ఈపద్యములు గంజాముమండలములో దీర్హాసి యను గ్రామమున “దుర్గమెట్ట” 
మీంద నొకజాతి పలకమీంద చెక్కంబడియున్న శాసనము చివర నున్నవి. శాసనపూర్వభాగ 
మంతయు సంస్కృతమున నున్నది. Epigraphia Indica Vol. IV) 


షీ శ్రీశకునేణ్లు' భూపతిపై శైల 
నన్గాబ్ద భవసంఖ్య నొంది వేంగి 
దేశంబు గిమిడియ గోసల గిడ్రిసింగి 
దేశంబు మటియొడ్డ దేశ మనంగ 
జనిన హూపాలుర ననినొచ్చె* చలమత్తి౯ 
గణణ నెగడిన మణలికుణు 
ట్‌ (నో డ 
భూసుర వంశుణ్లు వాసవనిభభోగి 
బణపతి సౌజన్యగుణయుతుణ్లు 
దీర్ణాసి భగవతిదేవి దేవాలయ 
మున ముందటం గడుఘనతరముగ 
మణ్జపమెత్తించె భణనవిజయుణు 
నావీ టు wy 
గణ్జగోపాలు డఖబ్జకీత్తి౯న్‌ 
దీనియ వెటె నద్దేవికి నవ్వేలం 
లయ 0౧ 
దనమనోవల్లఖి వనజనేత్రి 
దీవియ వెట్టెం బద్మావతియును క్షోణి 
నశశులు? గలయంతకును ముదమున 


T నేజ్బులు-అని చదువవలయును. 
2. నోచ్చెన్‌- అని యుండవలయును. 
౨ క్షోణి యినశకుల్‌- అని యుండవలయును. 


18 శాసన పద్యమంజరి 
గగనభూమిచంద్రఖరకరోదశిఖ 

మారుతాత్మమూత్తిణ మహిషమధన 

యిష్టపూత్త౯ ఫలము లెల్లకాలంబును 


మెచ్చుతోడం దమకు నిచ్చుచుణ్ణ. 


4. యిష్టాపూత్త౯ ఫలములు అనునది సాధురూపము. 


శాసన పద్యమంజరి 


ర్‌. అమరావతి 


శ. స. ౧౦౩౦ 


(ఈ శాసనము గుంటూరుమండలములో అమరావతీ గ్రామమందు 
అమరేశ్వర స్వామియాలయమునందు పెద్దమండపము దక్షిణపుగోడలోం గట్టం 
బడియున్న యొక జాతిమీంద చెక్కబడియున్నది. SOUth Indian Inscriptions 


Vol. VI. No. 240.) 


ఉ. 


శ్రీరమణియ్యు బ్ఞద్ధి౯ణజన సేవ్యుణ్డు భవ్యుణ్డు దివ్యమూత్తి౯ శౌ 
య్యా౯రభ(టీధుతా? )తినిశితాశివిదారితశత్రువగ్గు౯ణ్డా 
ధారిత బన్ఫుమిత్ర (జ)న తామణి గొంక్కనరేంద్రమంత్రి(వ్రో) 
త్సారితలోభ మోహ వ్రితసత్వుణ్డు (వ్రోలణ్డు) ధన్యు ణ్లున్నతిని. 


శ్రీరాజవ్రోలిశాసను 

రా రాధితనీలకణ్డు జ్ఞ(భినవమదనా 
కారుణ్డు వ్రోలణ్డు విబుధా 

ధారుణ్ణనం బొన్న రాంబతనయుణ్లు నెగడెను. 


ఆతనివల్లభి గొమ్మమ 

మాతంగ్గమరాలయాన మనసిజురతివి 
ఖ్యాతయశోనిధి గొంక్కమ 

హీతలపతి కరుణ లక్ష్మి నెంత్తయు వెలసెను. 


చారువిశుద్ధవం శదధిసాగ(ర)సంభవి తేంద్దులేఖ ల 
క్ష్మీరుచితాంగ్గ(భాతి) నుపమింప్ప సతీత్వగుణ ప్రసిద్ధిమెయి' 
నారయ సెజ్జప్రోలనికులాంగ్గన గొమ్మమ మేలు సీతకును 
వారిజబన్గుకాంత్తకును వాసవుకాంత్తకు లక్ష్మి దేవికిని, 


20 శాసన పద్యమంజరి 
ఉ. అంబరమూత్త్వి౯ఖేందుమితమై సకి వత్సరములు సనంగ్గ భూ 
మ్యంబుదివాకరాత్మ కల యంత్తకు భక్తి నఖణ్జమైన దీ 
పం బమరేశ్వరాద్ధ౯ముగ బాలకి లోలవిశాలనేత్రి గొ 
మ్మాంబిక నిల్బె భక్తిమతియె యెటియాంబతనూజ ప్రీతితోను. 5 
స్వస్తి సమస్త ప్రశస్తిసహితం శ్రీమన్మహామణ్దలేశ్వర కులోత్తుంగ్ల చోడగొంక్క 
రాజుల దివ్య[శ్రీపాదపద్యోపజీవియెన సెజ్జప్రోలెనాయకుని పెజ్ణ్ఞము విజ్ఞల కొమ్మాసాని 
శ్రీమదమరేశ్వరమహాదేవర కాచంద్రాక్క౯తార మఖణ్జవత్తి౯ణ దీపంబున కిచ్చిన 
గొజియలు ౫౫ ॥. 


(ఇత్యాది) 


1 మై-అని చదువవలయును. 2. శక-అని చదవవలయును. 


శాసన పద్యమంజరి 21 
6. చేబ్రోలు 
శ. స ౧౦౪౦. 
(ఈశాసనము గుంటూరుమండలములో చే(బ్రోలుగామమందు తురక 
వీధిలో బడియున్న రాతిమీద చెక్కబడి యున్నది. SOUth Indian Inscrip- 
tions Vol. VI. No. 117.). 


స్ప శకమహీపాలక సంవ(త్సరంబులు 

గగనాబ్టీవి(య)దిందు(గణ)నం దనర 

మేడి. అ న్వరంబున మహా 
ద్వాద(శి)తిథి నుదితోదయుణ్లు 

eee .... సూద్ర కప్రభృతులతోడి 
కులమువాడను కలితనమువాడు 

మ(జ్ఞ)భూపాలకు మహనీయ్య'సాంబ్రాజ్య* 
రాజ్యాభివృద్ధిపరా(య)నుండు సూరం 

డ(తులశౌయ్య౯) సారుణ్ల సేంబ్రోల 

బహి౯వాహనునకు భక్తి వెల(య) 

న. నఖణ్జదీపంబు నిల్పె నా 

చంద్ర తారకముగ రుంద్రయశుబ్బు. 1 


1. మహానీయ. అనిచదువవలయును. 2. సామ్రాజ్య- అని చదువవలయును. 


22 శాసన పద్యమంజరి 
7. చేబ్రోలు 
శ. స. ౧౦౪౦. 

(ఈ శాసనము గుంటూరుమండలములో చేబ్రోలు గ్రామమందు తురక 
వీధిలో బడియున్న రాతిమీద చెక్కబడియున్న మజియొక శాసనము. ఇందు 
కాలము సూచింపంబడ లేదు గాని 6వ సంఖ్య శాసనము నిదియు నొక్కనివే. 
ఒక్క రాతిమీందనే చెక్కంబడియున్నవి. 5010 Indian Inscriptions Vol. VI. 
No. 117) 


క. గ్రీరమ(ణీయుజ్లు గులని 
స్తారకుణ్డున ... ... వ్యచంద్రు(ణ్డు) సుజ(నా) 
ధారుణ్డు గన్న యపుత్రుణ్ణు 


సూరణ్లు(సూ)... పత్తికొజణ్ణసూరక పేమి౯ని. 1 


చ. _జితరిపు(బే)తమలిక సంఘము' జేగిరి పశ్చిమ(౦బు)న 
పతి యగు (నెజ్బమల్జి జన పాలకులేశ మహాప్రధానిక 
స్థితియును నం(ద)లంబును విశేషవిభూతియుం (బే) మి౯తోడ ప్రే 
స్తుత(మ)గుచుంజ్ఞం గండ డనిసూర(ణ్లు)పౌరుషధమ౯ సారుభ్రై. 2 


చ. తన ......లోక విదితంబుగా టబ్రోచిని పణ్జధరుణీ* 
జనపతిమస్తవంబున' బ్రిశస్తితి నబ్బెజవాడ నన్యసా 
ధనసుభటావలిం దున్మి తమ్ములు దానునుం బోరిలోనం బే 
క్కొ౯ని గెలిపించె నా(డు) నధికుణ్ణగుసూరణ్ల శౌయ్య౭౯ సారుణ్ణా. 3 


ఉ. విరుదుమాడలుం"* జైన దెపెడ్లు(ను)నింత్తియ కాని (త)మ్ములో 
పారయ లేనిపందల దురాత్ముల దువ్వె౯వేసాయులను దురా 
చారులం జెప్ప నేణ్జికి లసగ్గుణధీరు See వీరదు 
వ్వా౯ర(ణు)విస్వకమ౯ికులవల్లభు సూరనిం జెప్పు జ్ఞిమ్మహిని. 4 

చ. అనుపమసాహసస్సురన* నమ౭౯ మెయిం దలపోయ నాగం?) బే 
క్కొ౯ని కడువీరులై నెగడుకున్నులు బొందలతోడియీడనం 


శాసన పద్యమంజరి 


23 


జనునసహాయసాహసరసప్రియు మణ్జమహీత లేశుక 
ట్టనుంగు నుదగ్ర శౌయ్యు౯ సుభటాగ్రణిం బోలమవుపుత్రుసూరణిని. 5 


ఉ. రాజవిభూషణుణ్బు సురరాజవిలాసు బ్ఞినస్తకీత్తి౯ వి 
(భ్రాజితుం డెట్టిమణ్ణిజనపాలకునచ్చిన వజదండగ 
న్నో జూసుతుణ్లు సూరని మహోవ్వి౯వసన్నిధిం చెక్కు రాజస 
త్వోజితు విశ్వకమ్మణకులభూషణు వైరినరేంద్ర భీషణున్‌. 6 


చ. గొడుగులు నందలంబును నగు(వ్వ౯)గుచున్న మహావిభూతియుం 
బృడసెను *విశ్వకమ్మ౯ణముని బావ౯తివల్లభుచేత విద్య మెయి 
గొడుగులు నన్టలంబును నగువ్వ౯గుచున్న మహావిభూతియుం 
బృడసెను* నెజ్బమణ్జజన పాలకుచేతను సూరం డమ్మ౯ మైయిో 7 


క శ్రీపవ్వ౯తంబు చుట్టునుం 


జేపొప్ప(౦)గ(0) బహిడతీవసనుం"” గీత్తి౯ 


శ్రీపతి యగురిషిమన్మ 


1. సింహము- అని చదువవలయును. 


2. ్రీగిరి- అని యుండనోపు. 


3. పశ్చిమంబునం బతియగు- అని 


చదువవలయును. 
4. తోడం(బ్ర - అనిచదువవలయును. 


5. తంబుగం(బ్రోచిన - అని చదువ 


వలయును. 
6. ధారుణీ షు 
7. సంస్తవంబున- అనియుండనోపు. 


8. భృశస్థితి- అని చదువవలయును. 
9. దునిమి స 


. మొదట గణముతప్పినది. 

. దువ్వ౯వసాయు- అనిచదువవలయు. 
. విశ్వకర్మ- వ 

. స్ఫురణ- శ 

. బడసెను అని చదువవలయును. 
He ఖ్‌ 

, మై- 

1.7 


ఇచ్చట ఛందోభంగము కలిగినది. 


అన్వయము కుదురుట లేదు. 


24 శాసన పద్యమంజరి 
8. బెజవాడ 
శ. స. ౧౦౪౬. 

(ఈ శాసనము కృష్ణా మండలములో బెజవాడ గ్రామమందు ఇంద్రకీల 
పర్వతము క్రిందిభాగమున భీలమయియున్న మండపములో నొకటాతి స్తంభము 
మీద చెక్కంబడి యున్నది. మొదటి ౧౧ పంక్తులు వచనము. దాని తరువాత నొక 
కందపద్యమును నొక వచనమును గలవు. అవి చాలవటికు శిథిలమైనవి. తరువాత 
నీ క్రిందిపద్యము లున్నవి SOUth Indian Inscriptions Vol. IV. No. 737) 
ఉ.  ఆతనితమ్ముణ్ఞన్వయ వియత్తలమిక్రుణ్ణ సేష'దిక్తట 

ఖ్యాతయశోత్తి౯” భీమ(ణ్లు) సుఖస్థితి రాజై యబ్బివేష్టిత 

క్షాతలనాధు లెల్ల సరిగాపులమాడ్మిన తీజువెట్ట మాం 

ధాతయయాతి వేణువ్రిగధమ్మ౯జుల ట్లో ప్రగల్ఫుండై . 1 
గీ.  పరమహీశులు భక్తులై బంప్పం బనులు 

సేయు చుణ్జంగ్గం దపనురస్మిియును గాడ్చు 

చొచ్చినచ్చాన తన యాజ్ఞ సొ(చ్చి) వెలుంగు" 

భూమి యెల్లను బంగెనభీమ శ్ఞే లె. ప్త 

స్వస్తి సమస్త భువనాస్రయ రాజాధిరాజ రాజపరమేస్వర పరమభట్టారక 
రవికులతిలక సత్యాశ్రయవం(స్య) చాలుక్యాభరణ (శ్రీ త్రిభువనచక్రవత్తి౯ 
శ్రీమత్సెమ్మ౭౯ నడి దేవర దివ్యసహస్ర వషణంబులు ౪౬ గు శ్రాహి భీ వేంగిదేశ 
చాలుక్య =: 2+ కకాజిపరమణ్ఞల చూబకారపతిదేవ (గురుద్విజభక్తులైన) కుణుమట 


జముణ్ణైన మహామణ్జలిక భీమ ... ... ... లకు మెచ్చి బెజవాడ రడ్జికంబు దయసేసిన 
చ. _(ఉరుశకవత్స)రంబులు రసోదధివాయుపధేందుసంఖ్యగా 
.. న్పెజవాడరడ్డికం 


బరిపురభేది 'రాజపరమాత్మునిచేం బడసె న్రవీందులును 
ధరణియు నంబురాసులు సదాగతిమాగ్గ౯ము గల్లునం త్తకును. 3 


4. లట్టులతి 
1. శేష -అని చదువవలయును. 5. రళ్మి- అని చదువవలయును. 
2. యశోథా౯ః  ” 6. వెలుంగ- అని యున్న 


3. రాజయి క నన్వయము సుకరముగా నుండును. 


శాసన పద్యమంజరి 25 
9. కొణిదెన 
శ. స. ౧౦౫౦. 

(ఈపద్యము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందలి శంకరేశ్వ 
రాలయములో నొకజాతిస్తంభముమీంద నున్నది. ఆ జాతిమీందనే గుండిమడ 
అన్న మంత్రి చేసినధర్మములను గుతించిన పెద్దశాసనము కలదు. ఈపద్యమాయన్న 
మంత్రికే సంబంధించినదయినట్లు కనంబడుచున్నది. అన్న మంత్రితండ్రి గుండ 
మంత్రి త్రిభువనమల్ల దేవునికొడుకు నన్నిచోడుని మంత్రి యయిన ట్లున్నది. ఈనన్ని 
చోడుందే శ. స. ౧౦౦౨ లో కొణిదెన గ్రామమందలి త్రిభువన మల్లికార్జున 
మహాదేవరకు కొణిదెనకుం దూర్చున నున్న డేంగజమూండి యిచ్చినట్లు దేగజమూం 
డిలో నొక శాసనమున్నది. మటియు నీపద్యమే శంకరేశ్వరస్వామి యాలయములో 
వేజటొక జాతిమీందం గూడ నున్నది. ఆజాతి మీంద నీపద్యము క్రింద “కమ్మనాటి 
స్థలము అడ్డసుంకటులు” శ స. ౧౦౬౭ లో శంకరేశ్వరస్వామికి ధర్మము చేసినట్లొక 
శాసన మున్నది. ఈటింటిలిపియు నొకరీతిగానే యున్నది. దీనినంతను బట్టి చూడ 
నీపద్యము శ .స. ౧౦౫౦ ప్రాంతమున చెక్కబడిన ట్లూహింపవచ్చును. 607- 
ernment Epigraphist's Collections No. 175 of 1899.) 


చ. గడుసరిలోభి యత్ధ౯ణ మది గన్న పుంగానికి బంద్దికానికిం 
బుడమికి నన్య కాంతలకు భూపతికిం జను మంత్రియన్న ని! 
పడిసినయత్థ౯ మిష్టకు* బన్గుజ నాలికి దీనకోటికిని 
గుడ్ల కవారిసత్రములకుం జను సుద్ధ చరిత్రం బాత్రమై. 


1. నీ యనియుండనోపు, మంత్రి యన్న అనునది సంబోధన మగును. 
2. మిష్టులకు- అని చదువవలయును. 

8. గుడులకు న 

4. శుద్ధ : 

5. శుద్ధచరిత్ర పాత్రమైయనియున్నం గవి హృదయానుసారముగానుండునని 
తోంచుచున్నది. 


26 శాసన పద్యమంజరి 


10. నాదెళ్ళ 
శ. స. ౧౦౫౨. 
(ఈశాసనము గుంటూరు మండలములో నాదెళ్లగ్రామమందు మూలస్మానే 
శ్వరాలయములో నొకజాతి స్తంభము మీంద చెక్కంబడియున్నది. 5020 Indian 
Inscriptions Vol. IV. No. 677.) 


(శ్రీమన్మహామండలేశ్వరబుద్ధనరేంద్రునకు॥ 


ఉ. _ శ్రీరమణీలలాముండు వశీకృతవీరవిరోధి హారనీ 
హార సరోజరాజహరహాసయశోనిధి వంది బ్రిందమం 
దారుం డపారవిభ్రమజితస్మరమూత్తి౯ సతుత్తు౯'వంశని 
స్తారకుం దెజ్బమండండు బుధ ప్రణతుం డుదియించ్చె” వానికిని. 1 

క. సూరిక విస్తుతు బ్ఞనఘుండు 
చారుచతుత్తా౯ న్వయాబట్టిచంద్రుణ్డు గులని 
స్తారకుణ్లు సుజననిధి రిపు 
వారణగజరిపుణ్డు బుద్ధవమ్మ౯ జనించెను. 

మ. అ(మితాంశుండు. వయఃపయోధి నుదయం బయ్నట్లు మంద్దార పి 
క్షము హేమాద్రి జనించినట్లు రవిరాగంబొందం బూవ్వా౯చలేం 
ద్రమునం దుద్భవమయిన* యట్లతని కుద్య తేజు బ్ణయిీ మన్మమ 
మహీపాలుణ్లు పుట్టె వైరిపురలుంటాకుణ్డు శౌయ్యో౯న్నతిని. 3 


1. చతుర్ధ-అని చదువ వలయును. 

2. 24 డుదయించ్చె అని చదువ వలయును. 
3. బైనట్లు అని చదువవలయును. ... 

4. మైనయట్ల- ” 

5 తేజుణ్జా- 


శాసన పద్యమంజరి 


క. 


ఆస్థానగగనతరణి మ 

నస్థగితమిగాంకమాలి* నాదిండ్ల మూ 

లస్థానమృడున కాసమ 

రస్థలహలి మన్మమండెరా జతిభక్తిని. 

అంబక సాయ కాంబర (మిగాంక్కమితం బగుచుండంగా శకా 
బ్దంబులు మేఘమాససితపంచ్చమి నిజ్ఞ౯ారనాథమంత్రివా 
రంబున దేవ దేవునకు రాగముతోడ నఖండదీపర 

త్నం బొనరించ్చె నారవిసుధాకరతారకమై వెలుంగ్గంగాను. 


6. మౌలి- అని చదువవలయును 
7. నాదిండల - అని కవిపాఠమని తోంచుచున్నది. 


27 


28 శాసన పద్యమంజరి 
11. నిడుబ్రోలు 
శ. స. ౧౦౫౪. 
(ఈశాసనము గుంటూరుమండలములో నిడుబ్రోలు గ్రామమందు ్రీచోళేశ్వర 
స్వామిగుడి యెదుట నున్న రాతిమీంద చెక్కంబడి యున్నది. 500 Indian Ins- 
- Criptions Vol. VI. No. 123.) 


సీ లాటవిలాసినీలాలాటతిలకునిం 
గేరలికరలగ్న కేలిపద్ముం 
గన్నా౯టసుందరీకన్నా౯ వతంసునిం 
గుంత్తలీక్తునలకుసుమదాము 
గౌడసతీనేత్రకాలాంజనుని నంగ 
భామాకపోలాప్త పత్రరచను 
నేపాల కామినీనీరంధ్ర కుచహారు 
నంధ్రీ తనూకుంకుమాంగరాగు 
రమణతో నాదిదానుల రాసి కెక్కి 
దీనజనముల యడటెల్లం దీచ్చు౯చు(న్న) 
యనఘచారిత్రు మారబండనిన తగిలి 
పొగడ విందుము నెల్ల భూభుజులసభల. 


ర్మ 


పెంచ్చెం జుట్టల నెల్ల(0) బేమ్మి౯ వెలయ న్ఫెట్టించె సత్రంబు గ 
ట్టించ్చె నృక్తి శివాలయంబు లిలం టబ్రౌఢింద్దాల్చి యొప్పంగ్ల(౦) గ్రొ 
ప్పించ్చెం బూన్న౯ తటాకములు జలధిగంభీరంబ్లుగాంచే న్నిధులుగ 
నించ్చె న్మారయపండ (౦)కల్టి౯ భవనానీకంబుల(ం)గీత్యు౯ణ్ఞై 9 

స్వస్తి; శ్రీమత్రిభువన చక్రవత్తి౯ (్రీవిక్రమచోడదేవరవిజయ రాజ్య 
సంవత్సరంబుల పదియేడగు నేండు శకవష౯ంబులు ౧౦౫౪ గు నేంట్టి వైశాఖశుద్ధ 
తృతీయ్యయు గురువారము నాణ్డు- (ఇత్యాది) 


* గంభీరంబుగాం బెన్నిధుల్‌ అని యుండవలయును. 


శాసన పద్యమంజరి 29 
12. యనమలకుదురు 


శ. స. ౧౦౫౪. 


(ఈ శాసనము కృష్ణామండలములో గన్నవరము తాలూకా ఎనమలకుదురు 
గ్రామమందు శ్రీకేశవస్వామిగుడియెదుట నొకరాతిస్తంభముమీంద చెక్కబడియున్నది. 
ఈగుడిలోనే వేటొక శాసనములోనీభీమరాజే ౧౦౫౪ సంవత్సరమున- శాకే యుగ 
బాణ ఖేందుగణితే- మతియొక ధర్మము చేసినట్లున్నది. 50102 Indian 150% 
tions Vol. VL, No. 100.) 
శా. ్రీకాంత్తాప్రియు” లిష్టసిష్ట*జనతాశీవ్వ౯ద్ధ౯నులు ధా(మ్మి౯) కు 

ల్నా కీశోన్నతభోగ భాగులు జనానందప్రదు ల్విద్విషా 

నీకారణ్యమరుత్సఖులు బహుకలానిష్టాతు లుద్యత్సిత 

శ్లోకులు గీతణ్డుం దమ్ముబంగియు జగల్లుంఠాకి భంగ ప్రదులూ. 
ఉ. అందు గిరీ(శుకంటె సుభటాగని* అక్కణజుకంటె దాని శ్రీ 

నంద్దనుకంట్టై రూపి సుర నాతుసోకంటె విలాసు ణ్ఞాపగా 

నంద్దనుకంట్టై శౌచి నలిన ప్రియుకంట్టెం బ్రతాపి దణ్ణట్రి 

న్నంద్దనుకంటె సూగ్రితుజ్ఞనం దగు బంగ్గి ధరాతలంబునను. 


క. ఆతమ్ముబంగ్గికిని రా 
మాతిలకం బైనబాదమకు నయవినయా 
న్వీతుణ్జు బొద్దణ్లు బుధసం 
ప్రీతికరుణైన తమ్ముభీమణ్డు ననంగ్గాను. 


. శిష్ట - అని చదువవలయును. 
. లుంటాక 

. నుభటాగ్రణి 

. నాధుని అని చదువవలయును. 


య మ 05 [గ 


30 శాసన పద్యమంజరి 
చ. _అతులితపుణ్యమూత్తు౯ లభియాతి నృపాలక భంగదులు జగ 
ద్ధితహిత సచ్చరిత్రు లుదియించ్చిరో అంద్దునుం దమ్ము భీమణ్టూ 
జి౯తుణ్లో సప్తసంతతులుం జేకొని నిల్చి ధరామరోత్తమ 
ప్రతతికి నగ్రహారము ల(పా)రము లిచ్చె దయానుభా(వ)నను. 
శా. ఆదిం జెప్పంగంబడ్డధమ్ము౯వులు ధమ్మా౯ణరంభుణ్ణా చేసి వి 
ద్యాదానంబు హిరణ్యదానమును భూ దానంబు గోదానక 
న్యాదానంబులు నాంగ్గం బూని మహిలోనను పుట్టపుంబట్టను 
త్పాదించ్చె న్మటి తమ్ముభీమ ణ్లాగి సత్రంబులు ప్రపలు వెక్కులును. 


ర్‌ లుదయించ్చిరి అని చదువవలయును. 


” 


6. జి౯ాతుణయి 
జ (0 


శాసన పద్యమంజరి 31 
13. కొణిదెన 


శ. స. ౧౦౫౯. 
(ఈ శాసనము గుంటూరు మండలముందు కొణిదెనలో శ్రీశంకటేశ్వర 
స్వామి ఆలయమందున్న యొకజాతి స్తంభము మీంద నున్నది. Government 
Ephigraphist's Collections No. 166 of 1899) 


AnD. 


లా! 

చ. _త్రిభువనగీతకీత్తిణ నరదేవశిఖామణి గామ ధారుణీ 
ప్రభుతనయుండు మండలిక భగ్గుండు" భగ్గణపదాబ్దషట్పదుం 
డభినవరాముం డయ్య౯మకులాగ్రణి గుండియపూండి భక్తితోం 
ద్రిభువనమల్లదేవండు వ్రతీతిగ శంభున కిచ్చెం బేమ్మి౯తోను. 


స్వస్తి తరణనరోరుతా ౩౫ అ ల ల ల వా శ్రీమన్మహా 
మండలేశ్వర త్రిభువన మల్లదేవ పాతు శకవషణంబులు ౧౦౫౯ 
యగు నేంటి విషువు సంక్రాంతిని... 


1 భగ్గు౯ండు- అని చదువవలయును. 


32 శాసన పద్యమంజరి 
14. నాదెళ్ల 
శస. ౧౦౬౧ 
(ఈశాసనము గుంటూరిమండలములో నాదెళ్ల గ్రామమందు మూలస్మానేశ్వ 
రాలయములో నొకజాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది. SOUth Indian 
InScriptions Vol. IV. No. 666.) 


శా. (్రీలోలుండు వడాలు కాటనికి రాజీవాక్షి సూరాంబనాం 
గా లీలం జ్ఞైనియించెం' దత్సతికి విఖ్యాత ప్రభాభాసి గో 
త్రాలంక్కారుండు దారిబుద్దనకునుం ద్దత్పుత్రి, నాదిండ్లను(౯) 
మూలస్థానము శూలికి(న్సు)కృతమును మోదప్రసాదాత్హిణ యె. 


చ. అమర శతాబ్ద...లుు హిమక రాంగ్గవియత్ససి* సంఖ్యగాను బౌ 
(ష్య)మున సితేతరాకణతిథి శౌరిదినంబునే భక్తి యేప్ప౯డం 
గమలదళాక్షి వెన్నమ ప్రకాశముగాంగ నఖండదీపర 
త్నము రచియించె నారవిసుధాకర తారక మై వెలుంగంగాను. 


స్వస్తి॥ శ్రీశకవష౯ంబులు ౧౦౬౧ యగు నేంటి పౌష్యబహుల సప్తమి 
వడ్డవారమున వెన్నమ శ్రీ నాది(0)ద్లమూలస్థానమహా దేవరకు నఖండవత్తి౯ 
దీపమునకుం బెట్టిన గొజియలు ౫౫|| 


1. జనియించెం- అని చదువవలయును, 
2. వియచ్చశి- స 
3. సౌరిదినంబున అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 33 
15. నాదెళ్ళ 
శ. స. ౧౦౬౧ 
(ఈశాసనము గుంటూరు మండలములో నాదెళ్ల గ్రామమందు మూలస్మానేశ్వ 
రాలయములో నొకజాతి స్తంభముమీంద చెక్కబడి యున్నది. SOUth Indian 
Inscriptions Vol. IV. No 672.) 
ఉ. _హారతుషారశంఖవిమలాభ్రమహోజ్వలకీతి౯ం జాలం బొ 
ల్పారిన బుద్ధమండలికు నగ్రసుతుం డగు మన్మమండం డా 
చారపరుండు నాదెండ్లం" జారుతరం బగువెండికొండ నాం 
గోరి శశాంక్క మౌలికి విగువ్వుణనతో” గుడి నిల్చె భక్తునను* 
చ. _గడియమదేవినంద్దనుం డగన్య* గుణాకరధమ్మ౯శీలుం డి 
పుడమి వెలుంగు నొంచెడ్లపూండీ మహేశున కిందుమౌలికిం 
గడు ననురాగో చిత్తమునం గల్లి నిజం బగుచుండ నిచ్చె నీ 
జడనిధులుం దివాకరుండు జం౧ద్రుండునుం గలయంత గాలమును. 
ఉ. _మేరుగుణావతారుం డగుమేడనికిం గలుహారగస్థి అం 
భోరుహ'” నేత్రి అన్వయీ విభూషణి నాందగు మేడమాంబకుసుం 
గారవలీలం బుట్టి గుణగౌరవసంప్పద విస్తరిల్లిగా 
స్టారికి సీతకు నృచికిం దా నధికం బని బ్రస్తుతింపంిగాను. 
చ. వరశకవత్సరంబు లుడువల్లభతకణన భేందుసంఖ్యగాం 
బరగి వెలుంగు మాఘసితపంచ్చమియుం గవివాసరమునం * 
దురుతగకీరి౯లోలుం డన నొప్పిన బుద్దంద్రి పాలు” కాంత్త దా 
నరు దగుచుండ నాదెండ్ల అందు ప్రసిద్ధిం* శూల పాణికిని. 
క. వ్యా లేభచమ్మ౯ ధారికి 
మూలస్థానంబునాదిమూత్తి౯కి శ్రీకా 
పాలికి మృడునకు హరునకు 
నీల గ్రీవునకు నీశునికి నుమపతీకిని. 


34 
క. 


శాసన పద్యమంజరి 
ప్తీరమతి* గడియమదేవులు 
దిరమైయుండంగ నఖండదీపము నిల్చం 
దరతర మొన్నతముగ నీ" 
ఖరకరజలజారితారకముగ ధరిత్రిని. 
యీదీపంబున కిచ్చిన గొతియలు ౫౫| వీనిం జేకొని మన్య గొ(మ్మ)య 


కొడ్కు ప్రోలబోయుండు ఆచంద్రాక్కాణముం బుత్రానుపౌత్రికము నిత్యమానెండు 
నెయి దివియకుం బోయంగలవాండు. 


చ, 


చిరముగ దేవదేవునకు శీబలిదేవరదేవి శంఖులాో 

భరణము గీతవాద్యములు (బ)ట్టున చీరలు ధూపఘంటయుం 
దిరమగుఘంట వరియలముోదీపనికాయము ధేనుసంఘము 

న్న రు(దుగమనుమ'మండండు వ్రియంబొనరనురచియించ్చెభక్తితోను. 
అతిసయో మైన ఛత్రమును నద్దము నుల్లము నాలవట్టమును 
జితమగుం జామరావలియుం జిండచయంబులుం గేతనంబులు 

న్న తులమహోశ్రీవాహనున క(ద్రిజ(నాాతున కింద్దుమైవులికా"* 
యతమణి మన్మమండండు(జ)యాస్పదుం డొప్పంగ నిచ్చెభక్తితోను. 


నొంచినిపాడు గోరుకొన్న కొల్బు దేవరకు వీస వి(డువం)గలవారు. 


1. నాదెడలం- అని చదువవలయును. 

2 మిగువ్వు౯నతో ఆనునది సాధువుగాం గాన్పింపదు; విగువ్వు౯ శబ్దమైనచో 
నకారమునకుం బ్రసక్తిలేదు. విగువ్వ౯శబ్ద మైనచో విగువ్వ౯ణముతో ననియుండ 
వలయును. 

3. భక్తినిన్‌ - అని చదువవలయును. 

4. గణ్య- అని చదువవలయును. 

ర్‌. నొంచెవలపూండి- అని చదువ వలయును. 


శాసన పద్యమంజరి 35 
6. అనురాగ= అనురాగము. ఈ శబ్దము ను జరిత్రాది గణములోం జేర్చినచో 
మువర్ణ లోపము సిద్ధించును. 

7. యంభోరుహ-అని చదువవలయును. 

8 యన్వయ ” 

9. ప్రస్తుతింప- అని యుండవలయును. 

10. వాసరంబునం- అని యుండ వలయును. 

11. బుద్దనృపాలు ఖై 

12. నాదిడలయందుం బ్రసిద్ధిగ కే 

13. స్థిరమతి- స్తు 

14. మున్నతముగా - అని యుండ వలయును. 

15. సంకులా _ 

16. వర్యలము ప్త 

17. మన్మ సు 

18. అతిశయ - అనియుండవలయును. 

19. నాథున కింద్దుమౌలి క్‌ 


36 శాసన పద్యమంజరి 
16. నాదెళ్ళ 
శ. స. ౧౦౬౨ 
(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్ల గ్రామమందు మూలస్మానేశ్వ 
రాలయములో నొక జాతి స్తంభము మీంద చెక్కంబడియున్నది. మొదట ౫ సంస్కృత 
పద్యములును బిదపం దెనుంగుపద్యములు నున్నవి. సంస్కృతభాగములో 
“కరరసవియ దిందుమితే శకసమనిచయే” యని యున్నది 5010 Indian In- 
scriptions Vol. IV. No. 675.) 


శా. (్రీ వేంగీవసుధాంగనాతిలక మైశిష్టక్షమా దేవ(బృం 
దావాసం బగువానరంబుపతి యుద్యతీత్తి౯ యజ్ఞత్రయ 
వ్యావద్ధి౯ష్ణుమహిష్ట్ణుత ప్రకటపున్యారంభుండై ' యొప్పె స 
ద్భావిం2 బోతనసోమయాజి నిచితబ్రహ్మాండతేజుం డిలన్‌. 

చ. అతనికి నాత్మజుండు సుజనాగ్రణి దొడ్డపనాయకుండు ద 
త్సుతుం డనవద్యకీత్తి౭ మతిసూయ్యు౬ండు వానితనూజుం డుజ్వల 
వ్రతుం డగుమంత్రి శ్రీధరుండు వానికి సూరవసానికిని బృహ 
స్పతినిభుం డుద్భవించె బుధబంధునిధానుండు గంటం డిమ్మహిని. 

ఉ. _్రీలలనాపరిగ్రహుండు (శ్రీధరునగ్రతనూభవుండు వి 
ద్యాలలనుండు గంటం డుదయస్థితి నొప్పుటంజేసి పౌష=ంి 
బేలికి యిచ్చెం* బేమ్మి౬ నుతికెక్కె వదాన్యత ప్రస్సురించే భూ 
పాలక నీతినిస్తరణ (వ)ట్టముగట్ట ధరాతలంబునను. 
అట్టి కంట నామాత్యుకులస్వామి - 

క. ధర సిద్ది బేతచీ(బ్పులి 
హరిణమృగేంద్రుండు బడిగొలాజు౬నుం డాజిని 
శ్రీవచ్చ లక్ష్మ గోయింద” 
గిరివరవ(జ్రము జగజ్జిగీషుండు వేమ్మి౬ని. 

ఉ. ్రీలలనుండు దాయగజసింఘము సో(డియగొంకధారి(ణీ) 
పాలక శేఖరుం డతనిభక్తికి శక్తికి మెచ్చి యందలం 


శాసన పద్యమంజరి 37 


బాలలితాతపత్రనిచయంబునుం గాహడ్లునుో దయారస 
క్షాలితదోషపంకుం డగుకంటని కిచ్చె నమాత్యలక్ష్మితోన్‌ 
చతురుపధాశుద్దమహా. 
మతి గంటనితమ్ముం డుచితమాగ్గుజండు గొంక 
క్షితిపాలకునం దనిమిష 
పతియందు గురుం(డుపోలెం బరగుచు నుందెన్‌ 
మేలగు సాదిండ్లం ద 
న్మూలస్థానమున పుణ్యమూర్తి౯కి భాస్వ 
ద్భాలాక్షివహ్నిదగ్ధ 
వ్యాలాంగభవాంగునకు మహాదేవునకున్‌ 
ఇంద్రారాధ్యున కాది దేవునకు బాలేందు ... ... 
చంద్రాక్కణంబుగ దీపిక నిల్బెను త్సాహంబుతో 

... ౨. ... (మంత్రి)కుప్పండు. శ కాబ్దంబు ల్లరత్తు౯ 

. ... =. = న్విషువునం(ద్దివ్రాత్ట౯సిద్ధారి౯ యె. 


1. మహిష్టతా ప్రకటపుణ్యారంభుం డై- అని చదువవలయును. 
2. సద్భావముతో- అని కవియభిప్రాయమైయుండును. 

3. పౌరుషం..... అని చదువవలయును. 

4. 
5 
6 
7 


ఏలిక కెచ్చెం- అని యుండనోపును. 


. గట్టె స్‌ 
ట్‌ 
. బరివచ్చ- 
. గోయింద- ఇది గోవిందుందను నొక రాజు పేరై యుండవచ్చును. గోవింద 


యన్నను గోయింద యన్నను నొక మాత్ర యధిక మయినది. 


రి. 
9, 


గౌహళులుం- అని చడువవలయును. 
దీపిక న్నిలిపె- అని చదువవలయును. 


38 శాసన పద్యమంజరి 
17. కొణిదెన 
శ. స. ౧౦౬౪ 
(ఈపద్యములు గుంటూరుమండలములో కొణిదెన గ్రామమందలి శంకరేశ్వర 
స్వామియాలయమం దొకజాతి స్తంభముమీంద చెక్కంబడి యున్నవి. GOVern- 
ment Epigraphist's Collection No. 179 of 1899.) 
తరువోజ. శరధి గట్టించి రాక్షసుని జయించి 
చనిన శ్రీరాఘవస్వామిమనుమండు 
గరి కాలవంశ శేఖరుండు జగదొబ్బ' 
గండండు పొత్తెపికామభూపతికి 
డరజ సీతకు నరుంధతి కెన యనంగం 
దగు శ్రియాదేవికిం దనయుండు ధమ్మ౯ 
పరుండు ధీరుండు శత్రుభంజనుం డాది 
పతి ద్రిభువనమల్ల పాది౯వోత్తముండు. 
తరువోజ 
జలనిధిర సవియత్సశి సంఖ్య దనర 
శకునేండ్లు దుందుభిసంవత్సరము(న) 
విలసిత మగుతులావిషువుసంక్రాంతి 
వెలసిన కమ్మమెలు విని బల్లికుణువ 
యల కాపురికి నెనయగు కొట్యదొన మ 
హాదేవునకు నిచ్చె నాదిత్యవంశ 
తిలకుండు డెంక్నణాదిత్యుం డూజి౯తుండు 
త్రిభువనమల్లధాత్రీనాధుం డువ్వి౯. 
భూమిదానాత్పరం దానం- ఇత్యాది. 


1. ఇచ్చట నొక మాత్ర యెచ్చయినది. మూర్జు, వృద్దు, అనునట్లు శేఖరు అని 
పఠించిన సరిపోవును, ఇదియే కవిహృదయమై యుండును. 
2. కమ్మమెల్విన- అని యుండనోపును. 


శాసన పద్యమంజరి 39 
18. ద్రాక్షారామం 
శ.స. ౧౦౬౬ 
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షా రామగ్రామమందు భీమేశ్వరాల 
యమందున్నది. SOUth Indian Inscriptions Vol. IV, No. 1169) 
x x x 

చ. తదవరజుండు బాస్థవ నిధానుణ్డు మానధనుణ్జు సూరిహృ 
ద్వదనస(రోజభానుణ్లు) దివాకరు ణ్లుజ్వలకీత్తిణ చ(౦[ద్ర)మా 
సదమల "సవ్వ౯దిగ్ముఖుణ్లు జంగమకల్పమహీరుహంబు భూ 
విదితమహానుభావుణ్ల్ణు (ప)విత్రచరిత్రుణ్డు వాత్రు బ్లీక్షితిని. 

క. _శ్రీమద్రాఘవనృపతికి 
సౌమిత్రియు ధమ్మ౯ణజునకు(శ)క్రాత్మజుణ్డును 
రామునకు హరియుం బోలుగ 
న వత్రుణగ్రజునకు నాప్తణ్ణయ్యెను. 

ఉ. వాసవసన్నిభుణ్జ్ణగు దివాకరరాజునకుం బులోమక 
న్యాసమశీల యైనెగడు నాయమసానికి నుద్భవించె గం 
గ్లాసలి లేశహాసశశికాశవికాసపయోజకీత్తి౯కాం 
త్తాసహితుండు దీప్రకరధామసుధాముణ్డు సోము ణ్లున్నతిని. 

క. భీమబలుణ్లును నచ్చి౯త 
భీమేస్వరు జ్ఞైినవీరపెమ్మా౯డినృప 
(గామణిం గొల్చి దివాకరు 
సోమణ్ల్ణు విశ్వాసి యయ్యె సూనృతమహిమను. 

క. విశ్వాసి సోమనాయ్యు౯ణ్లు 
విశ్వంభరయంద్దు నెగడె విశ్రుతమహిమను 
శాశ్వతకీత్తిణ దయామతి 
నీశ్వరపదభక్తి నధిపహితనయశక్తిని 


40 


శాసన పద్యమంజరి 
సుచిరయశోవిలాసుణ్జగు సోమనకుం కులి పాలికాశిరో 
విచకిల* పుష్పదామ మగువెన్నమకుం బ్రభవించె భారతీ 
కుచతట తారహా(రు) ణ్తనఘు బ్ఞిలఘుణ్లు వినిగ౯్లత్సుధా 
వచనుణ్లు ధమ్మ౭౯లోలుణ్లు దివాకరు ణి ఇ సుధాకరుణ్జిలనీ 
సారమతి నతులధృతి సువి 
చారంబున నీతి నఖిలశకునజ్ఞు(ను)* నా 
వారము నడవస ... ... ... 
వారాళివ్రితావని(నిదివాకరు సరియొణ్జిలను". 
(వారిజ)మి(త్ర తేజుణ్లు దివాకరరాజునకుం బతివ్రతాం 
భోరుహవాస నాం బరగు ప్రోలమకుంజ .......... మంీ 
దారుఖ్లు మేరు(ని)... ... బ్లు సిత్తసంభవా 
కారుణ్డుసూరి...... *సహకారుణ్డుదేకనమా(ధ)వణ్డున్నతిని 
సమదారాతినృపావనీధరపవి(ని)శతృక్షమా ae 

.. పరపక్షక్ష్మాపరాజీమనః 

కుముదాక్కు౯ను వెలనాణ్ణి గొంక్కవిభు దిక్పూన్న౯ప్రతాపో 
క. ... ... ... ,పంక్కజవననుణ్జ 'మాత్యపదవీ(స్థితుణ్జై 
శ్రీమత్తక్క౯సాంబ రేందు గణనశ్రీ ... ... 


(తరువాత శిథిలము) 


1 చంద్రమస్సదమల- అని చదువవలయును. 
2. భీమేశ్వరు జ్ఞైన- అని చదువవలయును. 
3. గులా స్ట 


శాసన పద్యమంజరి 41 
4. విచికిల- వ 

5. దివాకరు జ్లీవి సంధాకరుణ్ణిలను- అని యుండనోపు. 

6. శకునజ్ఞత- అని చదువవలయును. 

7. ఈపాదము సరిగా లేదు, మూడునాలుగుపాదములు- “చారమునం దపసున 
నొరులు, వారాశివ్రితావనిని దివాకరు సరియే” అని యుండిన గవి యభిప్రాయ 
మునకు సరిపోవునని తోచుచున్నది. 

8. జనియించె దీన - అని యుండనోపు. 

9. నూరిజన అని యచ్చుపాఠము. ఇందు ఛందోభంగము కలదు. “నూరిజాత” 
అని యుండనోపు. 

10. మాధవణ్లున్న తిని- అని యచ్చుపాఠము. ఇందు ఛందోభంగము గలదు. 
“మావణున్న తిని” అని యుండనోపు. 

11. వదనుణ్ణ- అని చదువవలయును. 


42 శాసన పద్యమంజ( 
19. చేబ్రోలు 
శ.స.౧౦౬౭ 
(ఈశాసనము గుంటూరుమండలమందు, చేటబ్రోలుగ్రామములో నాగేశ్వ 
స్వామి యాలయములో నొకశిలాస్తంభముమీద చెక్కంబడియున్నది- 5010 In 
dian Inscriptions Vol. IV, No. 103) 
శా. శ్రీ నారీపతినాభిపంక్కజభవశ్రీపాదజాతోత్తమ 
క్మానాథాంబుజ భాస్మరుంద్దు నిజవంశం బెల్ల దీపిప్పంగా 
దీనా నాథకవీంద్ర? యకులు గీత్తిణప్పంగ్దం గీర్తీ౯శుందై 
భూనాథాగ్రణి బుద్ధవద్ము౯ ప్రభతోం బుట్టె న్మహాశౌయ్యు౯ండై 


రి 
x 
oa 


శ్రీరమ్యక్షా వధూకాం 

చ్చికి నెనయగు కాంచీపురీనాధు నుగ్రా 
కారును లాలాట నేత్రుం 

గ్గవిజనహితు ముంక్కంటికాద్వెట్టిం బుణ్యా 
చారుం ద్దద్బుద్దవమ్మే౯ 

(అ 

శ్వరుండు గొలిచి మును శాసనం బొంద్దంగన్నో౯ 
ధారుం డొంగ్లేజు మార్గ౯ 

'త్రయమువడసె నాతార చంగ్ర్లాక్క్లీలను. 


ఉ. ఆవిభునన్వయంబ్మున గుణాధ్యుండు గండ్డండు పుట్టె వానికిని 
దేవమహీజ దాని అగు" దేసటిపండ్డండు వుట్టి షట్సహ 
స్రావని ఏలెం? తత్సుతుండుదగ్లుండు విల్లమ భీమండంధ్రల 
క్ష్మీవని తేశుచేం బడసెం జెల్వగుపంచ్చినికుట్టు వ్రిత్తిగాను. 


ఉ. అతని కుద్భవించ్చె నధిపాగ్రణి గండ్లండు వానికిం గ్గుల 
స్త్రీతిలకంబు మేడమకు ధీరుండు వండ్డండు వుట్టెవానికిని 
శీతక రాస్య బూరమకు సింన్గురవైరిబలుండ్డు రాజమా 
స్థాతుండువుట్టె భీమండువదాన్యుండు ధన్యుండు పుణ్యమూత్తి౯యె. 


శాసన పద్యమంజరి 43 
చ. 
airs Es ee 
హల అనంి తెంప వతెతాంనక నుద్భవమయ్యే భారతీ 
నిలయుం డనంగ్గం బండ్డధరణీపతి సవ్వ౯కలాప్రవీణుం డై. 


చ. తలంపు సదత్చ౯భావమునం దద్గ్దతసూక్తులం గూడ వన్న౯న(లు) 
గొలసు గొనంగ్ల వ్రావడ్లుగోరినభంగ్గిక వచ్చి ముట్టం గో 
మలగతి దేపిమాగ్గణములు మట్టుపడం గ్గటనంబ్బులొప్ప నా 
ద్యుల క్రియం జెప్ప నేచ్చె౯ నృపధూజ్ఞ౯టి భీమయపండ్లండిమ్మహిని. 


మ. స్వరత్యక్మాణంబర చంద్రసంఖ్యం జను తచ్చా కాబ్దచైత్రామలే 
తరపంచ్చాదశి సౌరివాసరసముద్యన్మేషసం క్రాంత్తి 
సు సిరతం బ్బొలుచు” మయూర వాహనునకుం జేబ్రోలం బెట్టించ్చె భా 
® జ ల 
స్వరదీపం బృతిభక్తిం బండ్డ(న్రిపుం డాచంద్రాక్క౯ తారంబుగాను. 


స్వస్తి శకవష౯ంబులు ౧౧౬౭ గు నేంట్టి చైత్రబహుల పంచ్చాదశియు శనైశ్చర 
వారమున శ్రీకుమారస్వామిదేవరకు మహామణ్జలేశ్వర పండయ దమతండ్రి భీమ 
రాజునకు ధమ్మా౯త్చముగా నఖండ్డ దీపమున కిచ్చిన ఎడ్లు ౫౫ వీనిం జేకొని 
నల్లంగాటయబోయునికొడుకు కొండబోయుణ్లు దనపుత్రానుపౌత్రిక మాచంద్రా 
క్కణము మహాసేనమున నిత్యమానెండు నేయు వోయంగ్గలవాణ్లు శ్రీశ్రీశ్రీ. 


. యగు- అని చదువవలయును. 
యేలెం- bs 
యనం అని- చదువవలయును. 
యెటియాంబకు 
గొలుసు ఆ 
బ్రావడులు- అని చదువ వలయును 


” 


కా రతా O&O rp © IS i 


బొల్బు 


44 శాసన పద్యమంజరి 
20. బెజవాడ 


శ. స. ౧౦౬౮ 


(ఈ శాసనము కృష్ణామండలములో బెజవాడ గ్రామమందు ఇంద్రకీల 
పర్వతము సమీపమున ఖిలమైయున్న మండపములో నొకజాతి స్తంభము మీద 
చెక్కంబడియున్నది. 5010 Indian Inscriptions Vol. IV. No. 749. 


శీ స(కృువషణములు ౧౦౬(౮)గు నేంటి కాత్తి౯ణకబహు(లప)ంచమి, యు] 
నాది వారమున సూయ్య౯ గ్రహణ నిమిత్తమున ్రీవేంగీదేశ చాలుక్య నంకకాఅ 
పరమండలచూఅకాఅ పతిదేవగురుద్విజ భక్తలుం గుణుమజజముండునునైన 
శ్రీమన్మహామండలికభీమన నివి గ్రహి సోమన పెగ్గడ బెజవాడమల్లేశ్వరమహాదేవరకు 
నఖండదీపమునకు నిత్యనై(వేద్యా)లకు తానిచ్చిన యిన్సయెడ్లు ౫౫| వీనిం జేకొని 
కుమ్మరిగురికామనబోయుని కొడ్కు ప్రోలెబోయుని కొడ్నుపోలయ(నంది) 
నిత్యమానెండు నెయి యాచంద్రాకణముం బుత్రానుపౌత్రికము నడపంగలవాండు. 
సీ. _భీమాపురము డాకరేమి వాల్మొలను ద్రా 
చ్యారామి పురి శ్రీమదమరడాలు 
యనూీనంధ్ర ధరణి పంచారామముల మహా 
దేవరలకు బుద్ధ దేవరకునుం 
జేంబ్రోల నమ్మహాసేనునకునుం బి(ద) 
పురము హుంకారశంకరిరిం గరము 
రూఢి కెక్కిన బెజవాడమల్లేశ్వర 
దేవరకు నఖండదీపతతులు 
వెట్టి గొంట్టూ(ర)ం జెజ్వులుం బెక్కుగుడో 
నిల్పి గసప్తసంతతు లసంఖ్యలుగం జేసె 
ద త్తెనామాత్యసోముండు ధమ్మ౯ పరుం ద్దు 
దారభానుజుం డాచంద్ర తారక (ముగ). 


శాసన పద్యమంజరి 45 
శా. (భార)ద్వాజపవిత్రగోత్రుండు జగత్పఖ్యాతిగాం బెట్టెం బు 
ణ్యారంభుం డొరిగొండివల్లభుండు దత్తామాత్యసోమండు దా 
క్షారా(మ)ప్రముఖోల్ల సత్ర్రకటపంచారామతీత్స౯ంబులను 
సారాఖండదశాప్తదీపకము లాచంద్రాక్క౯్తారంబుగాను. 


1. “బహులపంచమి” అనునచ్చుపాఠము తప్పనుట సిద్ధము. గ్రహణము పంచమి 
నాడు కలుగదుగదా! 

2. ద్రాక్షారామ- అని చదువవలయును. 

8. నను- శ 

4. గుడుల- అని చదువవలయును. 


46 శాసన పద్యమంజరి 
21. ద్రాక్షారామం 
శ. స. ౧౦౬౮ 

(ఈశాసనము గోదావరిమండలమున దాక్షారామమునందు భీమేశ్వరాలయ 
మున నున్నది. శాసన కాలము గల మొదటిభాగము ఖిలమై పోయినది. కాని, 
శాసనములో వర్ణింపంబడిన సోమన(ప్రెగ్గడయు 20 సంఖ్యగల శాసనములోని 
సోమనప్రెగ్గడయు నొక్కందే యని స్పష్టపడుచున్నది. ఆ శాసనము శ. స. ౧౦౬౮ 
లోం బుట్టినది. కాన నీ శాసనము కూడ నాప్రాంతమునందే పుట్టియుండును. 
South Indian Inscriptions Vol. IV. No. 1180.) 


శౌ. భారద్వాజపవిత్రగోత్రుణ్లు జగ(త్రఖ్యాతిగాం బెట్టెం భూ 
.... భుం డ్లొర'గాండివల్లభుండు దత్తామాత్యసోముణ్లు దా 
రామ ప్రముఖోల్లస త్రకటపంచారామతీత్ధ౯ంబులను 
సాంరాఖబ్దదశాప్తదీపకము లా(చం)ద్రాక్క౯్తారంబుగాన్‌. 

ఉ. దానదధీచి సోముం డవదాతయశః ప్రసారుణ్జుపుత్రసం 
తాన(స)మృద్దుండై చెజ్వుధమ్మ౯వివాహము దేవ గేహము 
Theta నము సత్రబంధము నిధాన మనం జనుచున్న సప్తసం 
తానములుం బ్రసిద్ధముగ ధారుణిపై నిలిపెం గ్రమంబునన్‌. 


. పుణ్యారంభుండొర- అని యుందనోపు. 
. ప్రసరుణ్డు- అని చదువవలయును. 
చెబువు- - 

. ద్యానము- (॥ 


య ల [0 ౭4 


శాసన పద్యమంజరి 47 
22. కాణిదెన 
శ. స. ౧౦౬౯ 
(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీ కేశవ 
స్వామి గుడిగోడమీంద చెక్కంబడియున్నది. పద్యములకు ముందున్న వచనములో 
“కేతన పెగ్గడ శకవష౯ములు ౧౦౬౯ శ్ఞి పౌష్యవిమలపాడివమియు గరువారము 
నుత్తరాయన సంక్రాంతినాణ్ల కొట్యదొన శీ కేశవదేవరకు నఖణ్జ్దదీపమునకు నిచ్చిన 
ఎడ్లు ౫౫” అని యున్నది. 50100 Indian Inscriptions Vol. VI. No. 648.) 


తరువోజ. 
wy THLE TY NR 


ans లల థి DORE 
రాయనమునం గేతనామాత్యరత్న 
మమర లక్ష్మీధరుళ్లైన కేశవున 
కత్యంతభక్తితో నాచంద్రతార 
కముగాంగ నిలిపె నఖండ దీపంబు 
గలియుగ కాలంబు కలయం త్తకెల్ల 


క్రితక్రిత్యు జ్ల్హీయమాత్య కేతణ్డు ధరణిని. 
క. వినయనిధి దేచనామా 
త్యునకును నెజమాంబికకు సుతుణ్డు ధన్యుండు క్రే 
తనపెగ్గడ కేశవదే 
వనికి(0)దీపంబు నిలిపె వసుమతిలోనన్‌. 


48 శాసన పద్యమంజరి 
23. కొణిదెన 
శ. స, ౧౦౭౦ 
(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీ కేశవ 
స్వామి గుడి గోడమీంద చెక్కంబడియున్నది. SOUth Indian Inscriptions Vol. 
VI. No. 647.) 


తరువోజ. ప్రభువరశకనృపాబ్దంబులు గగణ' 

పవ్వ౭౯్తతాంబర రాత్రిపతిసంఖ్యందనరు 
విభవాబ్దమునం జైత్రవిమల త్రితీయ్య"* 

విధుసుతుదినమున విషువుసంక్రాంత్తిం 
ద్రిభువనమల్లధాత్రీనాథుకులస 

తీరత్న మగుకామిదేవి సదృక్తిం 
ద్రిభువనాధిపున కెత్తించె నఖణ్జ 

దీపంబు కేశవదేవర కొప్ప. 
ఇల సమరాద్రి నాధునకు నల్లిమహీపతి కి(ద్ధ)కీత్తి౯కిం 
బొలుపుగ వెన్నమాంబికకుC బుట్టిన లక్షణి గామిదేవి మి 
క్కిలి సిరిసంతతిం బడసి కేశవదేవరకును ముదంబుతో 
నిలిపె నఖణ్జదీప మొగి నింగి శశులు గలయంత్తగాలమును. 


1. గగన- అని చదువవలయును. 
2 తృతీయ్య చ! 
3. యతి చెడినది. నల్లమహీపతి యని యుండనోపు. 


శాసన పద్యమంజరి 49 
24. కాణిదెన 
శ. స. ౧౦౭౦ 

(ఇది గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శంకరేశ్వరస్వామి 
యాలయమునందొక స్తంభముమీంద నున్న ఒక శాసనములోని చివరభాగము. 
Government Epigraphist's Collection No. 169 of 1899) 
క, _...నవొయతృశిమితశక 

...లం దనరంగ్గ విషువుసంక్రాన్సినిమి 

త్తమున సితకీత్తిణ భైరయ 

గొమరుగ భీమేశ్వరునకు గుడి యెత్తించెను. 

శకవషణములు ౧౦౭౦ గు నేబ్ది చైత్రబహుళ ౧౫ యు మంగ్గళవారము 
సూయ్య౯గ్రహణ నిమిత్తమున సాదముఖైరయ గొట్యదొనభీమేశ్వరమహాదేవరకు 
అఖజ్జదీపము రెబ్జికి నిచ్చిన ఎడ్లు ౧౦౦ వీనిం జేకొని భీమేశ్వరమహాదేవర దీవియ 
కాంపు లైన కేతనబోయుణ్లును నల్లబోయుణ్లును రెణ్ణఖణ్జ్ఞదీపములకు నిత్యఅడ్జెండు 
నెయి ఆచంద్రార్మముం బోయంగ్గలవారు॥ 
క. (నిరతము వేయిని డెబ్బది 

(పరు)వడి శకునేం డ్లమరో భైర(య) భీమే 

శ్వరునకు నిలిపె(ను)మహిసు 

స్థిరమై యుండగ నఖండదీపము లొప్పను 
క. (ఇ)హపరధన సంసిద్ధిగ- 

(దీని తరువాతిజాయి భూమిలో బాంతుపడియున్నది) 


*నేండు లమర- అని చదువవలయును. 


50 శాసన పద్యమంజరి 
25. ద్రాక్షారామం 
శ. స. ౧౦౭౧ 
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామ గ్రామమందు భీమేశ్వరాల యము 
గోడమీద చెక్కంబడియున్నది. SOUth Indian Inscriptians V91, IV. No. 1961) 
శా. 


భారద్వాజపవిత్రగోతుణ్లు నా'శుంభన్మూత్తి౯ సద్వత్తిణ వొ 
ల్పారంగ్గ్లా నుదియించ్చెం” బోలణ్లు ది... ... స్ఫురత్మీత్తియె* 

ఉ. అబ్ఞు౯నకీత్తి౯ లోలుణ్లు సహస్రకరోపమ తేజుణ్డా సహ 
స్రాజ్ఞు౯ణనపౌరుషుణ్లు శచివాగ్రణి* సన్తతపుణ్యసంచ్చయో 
పాజ్జి౯తుంణ్ఞింద్రధేనుదితిజాభవదాన్యుణ్లు దణ్జనాథనా 
గాజ్జు౯ను తమ్ముంబ్రోలణ్డు ధరామరవంశలలాము ణ్లువ్వ౯రను. 

ఉ. _అంబుజగబ్బ౯వంశమణి యె దయంబట్టపు మెట్ట యగ్రహా 
రంబుగ నిచ్చి యుంద్ద యుడు రాజశిఖామణికి న్మరున్నివా 
సంబెసగంగ నిల్పి విలసన్మతి నొప్పిన దందనాథర 
త్నం బగు నాగ దేవవిబుధస్తుతు తమ్ముణ్డు వ్రోలణ్లున్నతిని. 
శక వష౯ ౧౦౭౧ నెట్టు విషువుసంక్రాన్తినిమిత్తమున (శ్రీమన్మహామణ్ణ్జలిక 

బొద్దన భీమనమంత్రి గోరణ్బప్రభువు మ్రానయకొడ్కు దణ్ఞనాయకనాగదేవయ్య 

తమ్ముంబ్రోలయాో శ్రీ భీమేశ్వరమహాదేవరకుం బెట్టిన అఖబ్జవత్తిణ లోహదణ్డుదివియ 
ంబ్జీకి ... ... 

క. ్రీమహితం బగుదాక్షా 
రామపురాధిపునకు(ను) సురస్తవనునకును 
భీమేశ్వరునకు నతులసు 


ధీమాణిక్యు ... 
: 3. దిశాహారస్ఫరక్కీత్రిణయె- 
1 గోత్రుణ్డును-అని చదువవలయును. అని యుండనోపు. 
2. నుదయించ్చెం- జ 4. సచివాగ్రణి - అని చదువవలయును. 


5. తమ్ముంబ్రోలణ్డు- ఇది ప్రయోగ విశేష 
నుని [గహించూవగి 


శాసన పద్యమంజరి 51 
26. ద్రాక్షారామం 
శ. స. ౧౦౭౧. 

(ఈశాసనము గోదావరీ మండలములో దాక్షారామగ్రామమందు భీమేశ్వరాల 
యము గోడమీద చెక్కబడియున్న ది- South Indian Inscriptions Vol. IV. No 
1073) 

చ. అన(ఘుం)... ... కున కాతనికిం గుల కాన్ల్నమెన యం 

గ్గన ఎతియాంబకును మదనకల్పుణు పుట్టెం జతుత్ట౯వంశవ 

ద్ధణను జ్ఞనవద్యు ణ్లుత్తమవదాన్యుణ్డు(మాన్యు)ణ్ఞు వీరలక్ష్మికిని 

గనియగు దణ్జనాయకశిఖామణి గామన సుప్రసిద్ధుందై. 
శా. _ధీరోదాత్తుణ్డు గామినాయకుణ్లు భక్తిం జేసి నిత్యస్థితిని 

భూరిఖ్యాతి శకక్షితీశ సమములు భూశైలదికృంఖ్యయం 

దారామంబులకెల్ల నాయకమునా నత్యుణ్న తిం* బొల్చ్బుదా 

క్షారామంబున నిల్బె దీపము సదాఖణ్జప్రభాభాసిగాను. 


* నత్యున్నతిం- అని చదువవలయును. 


52 శాసన పద్యమంజరి 
27. ద్రాక్షారామం 
శ, స,౧౦౭౧. 

(ఈశాసనము గుంటూరు మండలములో కొణిదెన గ్రామమందు శ్రీకేశవస్వామి 
గుడిగోడమీంద చెక్కబడియున్నది. ఈ శాసనములో మొదట మూండుపద్యములును 
దరువాత నొకవచనమును బిదప నొక పద్యమునుం గలవు. మొదటి మూం 
డుపద్యములును 34 సంఖ్య శాసనముగాని పద్యములు నొక్కటే. మూండవపద్యము 
మొదటిపాదములో “ముద్దమాంబకు” అనుటకు బదులుగా “ ముదువ మాంబకు” 
అని యున్నది. ఇదియే సరియైనపాఠము. నాల్గవపద్యము మాత్ర మిచట వ్రాయబడు 
చున్నది. 5020 Indian Inscriptions Vol. VI.No 613.) 

క. ధర గిరి ది గ్మితశకవ 

త్సరములు ... ... ... 

(శ్వరునకు) నఖండదీపము 

మరుదధిపనిభుం డమాత్యమల్లండు నిలిపెను. 


శాసన పద్యమంజరి 53 


28. బాపట్ల 
శ. స. ౧౦౭౧ 


(ఈశాసనము గుంటూరు మండలములో బాపట్ల గ్రామమందు శ్రీభావనా 


రాయణస్వామి గుడిగోడ మీంద చెక్కంబడినది- SOUth Indian Inscriptions 
Vol. VI. No. 128.) 


చ. 


అరుదాల' ధమ్మ౯వత్తి౯ యగునంధ్రన రేశ్వరు సవ్వ౯ (వా 

రికిం బ్రభవించ్చె నావయ ..... శౌరివా 

నికి జనియించ్చె గుండెన మనీషిజనప్రణు(తు)౦డు వానికిం 
జకితకురంగలోచనకుం జందనగంధికి గుప్పమాంబకును. 

ధీరుండు గశ్యపగోత్రో 

ద్ధారుండు గుందిమడవిభుం డుదారుండు మదనా 

కారుండు గవలియ యన్నండు 

గారవమునం బుట్టి వంశకరుండై పేమ్మి౯ని. 

స్వస్తి శకవష౯ంబులు ౧౦౭౧ గు. నేంటి ఉత్తరాయనసంక్రాంతి 


నిమిత్తమున- ఇత్యాది. 


1. గణమును బ్రాసయుం జెడినవి. “అకుతల” అని యుండనోపు. 


54 శాసన పద్యమంజరి 
29. బెజవాడ 


ఈశ న ధరకు, 


(ఈ శాసనము కృష్ణామండలములో బెజవాడ గ్రామమందు ఇంద్రకీల 
పర్వతము నడుగున ఖీలమయిన యొక మండపములో నొకజాతి స్తంభముమీంద 
చెక్కంబడి యున్నది. 500) Indian Inscriptions Vol. IV. No. 731.) 
తరువోజ. కరగిరివియదింద్దుగణనమై పరగం 

గాశకునేండ్లు అక్షత్రి'తీయయుమి 
హిరవాసరమున బాలేందుధరుండ 
యిన బెజవాడ మల్లీశ్వర గౌరి 
వల్లభునకుం గొ(ను)” వరవీరచోడ 
వల్లభుండు అఖండవత్తి౯ి దీపంబు 
సురుచిరంబుగ నాత్మసుత ఎజకమకును 
.. సుభముగాని(చ్చె)* 

యిద్ధివియకుం చెరియబోయిని కొడు గాటయబోయినివసమునం బెట్టిన 
యినుపఎడ్లు ౫౫| వీనిం జేకొని నిత్యమానెండు నెయ్యి యాచంద్రాక్క౯ణముం 
బోయంగ్గలవాండు. 


1. నేండు లక్షతి- అని చదవవలయును. 

2. ఈపాదమందు ప్రాస చెడినది. “వరునకుంగాంగను” అని యున్న సరిపోవును. 
3. ఇచటం గవి విసంధి చేసినాండు. 

4. ఈపాద మసంపూర్తిగా నున్నది. 


శాసన పద్యమంజరి ర్‌ర్‌ 
30. కొణిదెన 
శ. స్వ ఇఠతటం; 
(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు చెన్నకేశవ 
స్వామి యాలయములో నొకజాతిమీంద చెకంబడియున్నది. 50102 Indian In- 
scriptions Vol. VI. No. 644) 


సీ _ దినకరకులుండైన త్రిభువనమల్లండు 
కమ్మనాండును గుండికట్ళు మొట్ట 
వాడియుం జేకొని రూఢిగా నేలంగ్గం 
గొట్టియదొన యనుపట్టనమున 
నభినవ రై వత కాద్రిణి' నొప్పిన 
గిరిమింది”విహగేంద్ర కేతనునకు 
ధనదవం శేశుండు పెనుగొండభైరవ 
నాయకు కాపయనందనుండు 
ఘనుండు బయ్యన సెట్టి సంక్రాంతితిథిని 
మిత్తమున నేత్ర శ్రైలవియత్తలేందు 
సంఖ్య సకీ ధారుణీపాలు సమము లమరం 
(బిబలుచుండ నఖండదీపంబు నిలిపె. 


1. రైవతకాద్రిని- ఆని చదవవలయును. 
2. మింది= మీంది, ఈ రూప మిప్పుడును పడమటి దేశమందు వాడుకలోనున్నది. 
3. శక - అని చదువవలయును. 


56 శాసన పద్యమంజరి 


31. నాదెళ్ళ 
శ. స. ౧౦౭౨. 
(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు గోవర్థనస్వామి 
యాలయములో నొకజాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది. South Indian 
Inscriptions Vol. IV. No. 806.) 


9. 


స్వస్తి. 
శో. శ్రీమన్మూతి౯ వడాలుకాటయకు రాజీవాక్షి సూరాంబ భూ 
భామాసన్నిభ(నా) జనించ్చే వినుత ప్రా(ధా)న్య దత్మాంత్త కు 
ద్దామగ్రీ జనిమించె' వెన్నమ మహాధమ్మి౯ష్టి నాదిండ్ల(ను) 
(నామరత్నము నిలిపో దీపము జగద్రమ్యంబుగా శోౌరికిని, 


క.  కరగిరిది గ్మితశకవ 
తృరముల శుక్షసితపక్షదశమియు విధువా 
సరమున శ్రీకేశవదే 
వరకును దీపంబు నిలిపె వసుమతీ వెలయను. 


1. జనియించె- అని చదువవలయును. 
2. నిల్చె- ల 


శాసన పద్యమంజరి 57 
32. ద్రాక్షారామం 
శ. స. ౧౦౭౩ 
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామ గ్రామమందు భీమేశ్వరాల 
యములో నున్నది. SOUth Indian Inscriptions Vol. IV. No. 1108) 
ఉ, శ్రీరమణుణ్లు మణ్జలిక శేఖరుండ .. 


పారగుం డాహవాజ్ఞు౯నుండ భణ్జ్ణన భీము. 


ను నాంబరగు గుండియ బోయుని కంబుజాగ్య గో 
మలి కులదీపకంబు గుణమండ ... 
Dee ......  అకృ్కత్త౯ణరాశుల 

గ్గ్లలముగ నిచ్చి ప్రోచె నురుఖండితవిద్విషుం డెజియం డిద్ధరను' 
చ. శకవషః ...లి సంఖ్యగుణశైలవియెత్సితో రశ్శింబవ్వ౯ంగాం 

Bo us మం బయిన పంచమితో విషుసంక్ర వేల న 

న్థకరిపుండైన ఈశునకు దక్షవిరో(ధి)కి డాకరేమి దీ 

పక(మొ)నరించ్చె శౌయ్యా౯(వ)రభాగ౯వు శ్ఞిద్ధవిలాసుండై" 


. డెట్టిం డిద్ధరను- అని చదువవలయును. 

. శకవరుషాల- అని కవి ప్రయోగింపనోపు. 

. వియత్సిత- అని చదువవలయును. 

. “బ్రతి” అనినంబాసచెడును, “బ్రకటి అని యుండకోపు. 
యీశునకు- అని చదవవలయును. 

శౌయ్య౯ - 

. వీల్తాసుండై ధరను- అని దండనోపు. 


ఇ రకాకఠకాహపి మి ఫై ౫ 


58 శాసన పద్యమంజరి 
33. చెన్నుపల్లి 
శ స. ౧౦౭౩ 
(ఈశాసనము గుంటూరు మండలములో నరసారావుపేట తాలూకాలోని 
చెన్నుపల్లి అగ్రహారమందు పశ్చిమపుదిక్కున పరసవేదీశ్వరస్వామి యాలయమందొక 
శిలాస్తంభము మీద చెక్కంబడియున్నది. ) 
స్వస్తిశ్రీ. 
సీ. _ శ్రీకుబేరాన్వయశఖురుం' డనఘుండు 
వాసయసెట్టికి వనజపత్ర 
నేత్రి దంద్యమకు సుపుత్రుండు గొసనయ 
సెట్టి గొట్టియదోనం జెజువు గుడియుం 
గట్టించి పరివారగణసహితముగ సో 
మేశ్వరదేవర సాశ్వతముగి 
నిలిపి తటాకంబు మలపించి వ్రిత్తులు 
మానులకును గుడిసానులకును 
నట్టవోజులకునుం బెట్టుచ హవిబలి 
యచ్చణనలకు మేలియమదునకును 
దేవభోగముగను దేవర కాచంద్ర 
తారకముగం జజువు నూరు నిచ్చి. 
క. _ థ్రీ వైశ్యవంశవద్ధ౯నుం 
డీవసుమతిం గొసనిసెట్టి యీశ్వరునకు గౌ 
రీవరునకు సోమేశ్వర 
దేవర కొప్పంగ నఖండదీపము నిలిపెను. 
క. పురగిరిది క్తతిశకవ 
తృరములం బుణ్యతిధి విషువుసంక్రమమున ని 
ద్ధర గొసనయసెట్టి సుధా 
కరమౌళికి నిలిపె నావగంబము ప్రీతిని. 
(ఈపద్యము పిదపం బై యర్ధమే విపులముగా గద్యరూపమున ప్రాయం 
బడియున్నది. ) 
2. శాశ్వతముగ - అని చదువవలయును. 


. శేఖరం- . 
1. శఖరం- అని చదువవలయును. స బద్ట్వలిబలల్రి- అని యుండనోపు. 


శాసన పద్యమంజరి 59 
34. బాపట్ల 
శ స. ౧౦౭౩ 
(ఈశాసనము గుంటూరు మండలములో బాపట్లగ్రామమందు (్రీభావనారా 
యణస్వామి గుడిగోడమీంద చెక్కంబడియున్నది. SOUth Indian Inscriptions 
Vol. VI. No. 132) 


క. (శ్రీరమణు(ం)డత్తి౯(పిక సహ 
కారుండు వొజండూరివిభుండు గశ్యపగోత్రో 
ద్ధారు(0)డనం బరగె నిల సర 
సీరుహసంభవకులుం(డు) శివదేవు(౦)దనను. 

క. (ఆ)తనికిం బుణ్యమూత్తి౯కి 
నాతతగుణనిధికి గుండమాంబకు ధమో౯ 
పేతుండు సత్యనిత్యని 
కేతనుం(డై) పుట్టెమంత్రికేత(౦)డు వేమ్మి౯ని. 

చ. _ఈతనికి(౦) బ్రీతు(0)డై ముద్దమాంబకు*(0)బుట్టెనమామ్యవిద్ద(0)డూ 
జ్ఞిణతనయశాలి యాతనికి సింధురగామిని దోనమాంబకును 
హితమితభాషి గేత(౦) డుదియించ్చే సమస్తజనానురాగు(౦)డై 
శతమఖభోగి వాని అనుజన్ముండు* విద్దనమల్ల(0) డున్నతిని. 


స్వస్తి శ్రీశకవష౯ములు ౧౦౭౩ గు నేంటి ఉత్తరాయన సంక్రాంత్తినిమిత్తమున 
శ్రీమన్మహామండలేశ్వర, త్రిభువనమల్లదేవ పొత్తపి(చోడ) మహారాజుల (రాజా)ధ్యక్ష 
విద్దన పెగ్గడకొడ్ము మల్లయ పెగ్గడ కమ్మనాంటిలోని ప్రేంపల్లి భావనారాయణ దేవర 
కాచంద్రాక్క౯ మఖండవతి౯ దీపమునకుం బెఎన బిరుదుమాడలు (౧౨) -ఇత్యాది. 


1. కత్తి- అని యుండవలయును. 

2. ముదువమాంబకు- అని యుండవలయును, చూ.శా. 27 
3. డుదయించ్చె.. అని చదువవలయును. 

4. వానియనుజన్ముండు- ” 


60 శాసన పద్యమంజరి 
85. అవనిగడ్డ 


శ. స. ౧౦౭౪ 
(ఈశాసనము కృష్ణామండలములో అవనిగడ్డ గ్రామమందు లక్ష్మీ నారాయణ 
స్వామి యాలయములో నొకజాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది- 504 
Indian Inscriptions Vol. IV. No. 945. See No. 943) 
క. శ్రీరమణియు రణవిజయ 
శ్రీరమణియు నిందుకుందనతవిపులయశ (8) 
(శ్రీరమణియు వరియింత్తురు. 
(గోరి కులోత్తుంగచోడగొంక్కన రేంద్రున్‌. 
ఉ. ఆరయ నట్టిగొంక్క నిపునన్వయ భిత్యుండ్డు వి(శ్వ) శాసన 
శ్రీరమణీయమై తనరం జింతమనాయకు డుద్ధరించెం గొ 
ల్లూరివిభుండు వంశమహిమోన్నతు లన్నియు నేప్ప౯డం బ్రతీ 
హారిపదాళ్థ౯పూవ్వ౯ముగ నారవితారకశాసనంబుగాన్‌. 
క. అతనికి నగణ్యపుణ్య 
ప్రతయగుగుండమకు బుట్టె వసుమతి వీర 
వ్రతుండు వడిహారిముత్తన 
హతశత్రుచయుండు నాయకాభరణుండై 


చ. మురహరవిక్రముం డైన'ముత్తనకు న్నరలోకరంభ నాం 
బరగిన మేడమాంబకు శుభస్థితిం బుట్టె మనుష్యలోకసుం 
దరి యన నొప్పు నూంకమ లతాలలితాంగ్గి సుమధ్య మల్లి కా 
(పరిమ)లగస్థి మత్తపికభాషిణి గోత్రపవిత్రమై” మహిని. 

ఉ. శ్రీయుత పుణ్యకీత్తణనలుసేకొని నూంకమ భక్తిం జోడనా 
రాయణ దివ్యసన్నిధిం జిరస్థిరదీపము నిల్చె నాశకా 
బ్బాయతి వేదశైలగగనాబ్దమితంబుగ ఫాల్గుణామల 
శ్రీయువతీశసత్తిథిని బెలుంగ నారవితారకంబుగానూ. 


1. డయిన- అని చదువవలయును. 
9, యె- 2] 


శాసన పద్యమంజరి 61 
36. కొణిదెన 
శ స. ౧౦౭౫ 
(ఈ శాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు చెన్నకేశవ 
స్వామిగుడిలో నొకజాతిమీంద చెక్కంబడియున్నది. జాతి మొదటిభాగము 
గుడిగోడలోం జేరినందునం గొన్ని యక్షరములు కనబడుట లేదు. (50102 In- 
dian Inscriptions Vol. VI. No. 6344) 


2 


మణీ తల్లి జదచోదమన్మజాలారవి 
కులతిలకాంకయగు" తొండిళవియట్ట 
యంధ్రాధిపతి విజయాదిత్య దేవండు 
మహిమమెయింిదన మేనమామ యట్ట 
కరి కాలకులరవి వరకామచోడధా 
కీవిభు జ 
Poe వ్రిద్ది నెసగినదియు 
లలితలక్షణోపలత శ్రీదేవి 
కీత్తిణమహిమ వాగడం గేవలం బె. 
క. చోడనిమజందలు విజయుతు 
కోడలు కామక్షితీశుకులసతి నిఖిలా 
మైడితచరిత్రం ద్రిపసతు 
లీడే శీదేవికిని మహీదేవి కిలను. 
అ వత్సరములు ౮ గు శ్రాహిని శకవష౯ములు ౧౦౭౫ గు నేంట్టి 
విషువుసంక్రాంత్తినిమిత్యమున - ఇత్యాది. 


1. యగు అను నక్షరములు తీసివైచిన గణములు సరిపోవును. 
2. మహిమమై- అని చదువవలయును. 
3. విజయుని అని యుండనోపు. 


62 శాసన పద్యమంజరి 
87. అవనిగడ్డ 
శ. స. ౧౦౭౬ 
(ఈశాసనము కృష్ణామండలములో అవనిగడ్డ గ్రామమందు లక్ష్మీనారాయణ 
స్వామి యాలయమునం దొకజాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది. 50102 
Indian Inscriptions Vol. IV. NO. 943.) 
క. _ శ్రీకమనియ్యుండు పుణ్య 
శోకుం (డ)ధః క్రితవిలాససురవిభుండు జితా 
మిత్రానీకుండు' యశ 
శ్రీకరుణబ్ల” వెలనాంటి గొంక్కనృపసింహుం డిలను. 
ఉ. ధారుణి నట్టి గొంక్కవసుధావిభు నన్వయట్రిత్యుం డైనకొ 
ల్లూరివిభుండు శౌయ్య౯గుణ మొప్పంగం జింతమనాయకుండు దే 
జోర(మ)ణియ్యుం (డై) పడసె సుస్థిరలీల వెలుంగంగాం బ్రతీ 
హారిపదా(త్ధ౯)మాద్యమున నారవితారకశాసనంబుగాన్‌. 
క. ఆతనికి వికసితాంభో 
జాతానన గుందమకును జన్మించె జగ 
త్థ్యాతుండు ముత్తమ నాయకుం 
డాతతతేజుండు నాయకాభరణుం డై. 
చ. క(లియు(గ)శూద్రకుం డన జగంబున వీరగుణప్రసి(ద్దుం)డై 
వెలసినయట్టి ముత్తనకు ...మద(నా)ంగ్గి సుమధ్య పుణ్యదో 
హళి యననొప్పు(మే)/డమకు నభ్యుదయంబుగం బుట్టె నంబుజో 
(జ్వృలదలలోలనేత్రి మదసామజయాన లతా(సుమల్లికా 
మిలితసుగన్టి గొమ్మమన మేరు(వదాన్య) మహీతలంబునన్‌. 
శకవష౯ములు ౧౦౭౬ అగు నేంటి శ్రావణశుద్ధెకాదశియు గురువారము(న) 
శీధనదవ్రోలిచోడదనారాయణదేవరకుం బడిహారి ముత్తియనాయకుని కూ(0)తుజు 
కొమ్మమ దనకు ధమ్ము౯వుగా(న)ఖండదీపమునకుం బెట్టిన బిరుదుగద్యలు ౧ 
(౬) వీనింజేకొని కండ్ల బ్రహ్మనకొడ్కు (ముత్తయ) దనపుత్రానుపౌత్రికము నిత్యమా 
నెండు నెయి ఆచం([దాకణము నడపంగలవాండు॥ 


1. జితానేకామిత్రుండు- అని చదువవలయును. 
ల శ్రీకుణ్లు- [| 


శాసన పద్యమంజరి 63 
38. పెదకళ్ళేపల్లి 
శ. స. ౧౦౭౬ 
(ఈశాసనము కృష్ణామండలములో పెదకళ్ళేపల్లి గ్రామమందు శ్రీ నాగేశ్వర 
స్వామిగుడిలో నొక జాతిస్తంభముమీంద చెక్కబడియున్నది. SOUth Indian In- 
scriptions Vol. VI. No. 88). 


A 


గు 


5 


శ్రీసోమవంశవిశేషకుబ్జగు బల్ల 
భూపాత్మజుణ్డు దిలీపనిభుణ్జు 
చాలుక్యభీమభూపాలు ణ్ఞన్నరపతి 
కబ్బలదేవికి నగ్రసుతుణ్లు 
జల్లాధినాథుణ్డు భరథ' భగీరథ 
ప్రస్తుతచారిత్రం బరగుచున్న 
యాతనివల్లభి సీతాసమాన సో 
మలదేవి సుభి(గు)ణలలిత కడలు 
పల్లి నాగేస్వరునకు దీపం బఖణ్జ 
వత్తిణ యాచంద్రతారకవత్తి౯ గాంగ 
నిలిపె రసగిరివ్యోమేందువిలసితంబు 
లై శకాబ్దంబు లువ్వ౯ర నభిమతముగ. 


౭ 


1. భరత- అని చదువవలయును. 
2. శుభ- జ 
8. నాగేశ్వరునకు అనిచదువవలయును. 


64 శాసన పద్యమంజరి 
39. పెదకళ్ళేపల్లి 
శ. స. ౧౦౭౬ 
(ఈశాసనము కృష్ణామండలములో పెదకళ్ళేపల్లి గ్రామమందున్న గ్రీనాగే శ్వర 
స్వామిగుడిలో నొకజాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది. SOUth Indian In- 
scriptions Vol. VI. No. 87.) 
స్వస్తిశ్రీ 
ఉ. _బల్లనరేంద్రువల్లభి (శుభస్థితిం గామపరాణి శ్రీకడ 
(ల్పల్లిభు)జంగ మేశునకు భక్తి నఖండితదీప మాశశాం 
కోల్ల సితా(భ) మై వెలుంగుచుండంగ నిలిపె'ర(సా) ద్రిఖేందులను 
సల్లలితంబుగాంగ ... ... ... శారదములు ధరణితల(౦బు)నను. 


1. నిల్చె- అనిచదువవలయును. 


శాసన పద్యమంజరి 65 
40. కొణిదెన 
శ. స. ౧౦౮౦ 

(ఈ పద్యములు గుంటూరుమండలములో కొణిదెన గ్రామమందు శంకరేశ్వర 
స్వామి ఆలయమునం దొకజాతి స్తంభముమీంద చెక్కబడియున్నవి. వీనికి ముందు 
కొంత వచనభాగము కలదు. SOUth Indian Inscriptions Vol. VI. - No 
625). 
క. _ శ్రీరమణుం డతి౯సూరిచ 

కొరసుధాకరుండు హరితగోత్రుండు గులని 

స్తారుండు వాముదిండి 'విభుండు 

సారగుణుండు వుట్టి నయితశౌరి ధరిత్రిని. 
క. _ఆతనికిం బుణ్యధన్యున 

కాతతగుణమణికి మేడమాంబకు ధమ్మో౯ 

పేతుండు వారిజభవసం 

జాతకులో త్తముండు వుట్టెం జామెన యనంగాను. 
క.  సితకీత్తిణ సామిరాజున 

కతులితచారిత్ర గుండమాంబకు లక్ష్మీ 

పతి సముండు పుణ్యచరితుండు 

ధి తిసురగిరినిభుండు బ్రమ్మదేవండు పుట్టెను. 
క. మతిగురుం డాబ్రమ్మనశ్రీ 
యుతుం డనఘుండు భూసురాన్వయోత్తముండు దయా 
న్వితుండై ధమ్మ౯వు Penn 
మతిపట్టియ వేదవిహితమాగ్గు౯ండు భక్తిని. 
అంబరవసువియద(మితాంశుమితశక 

ధాత్రి పాబ్బములు* బహుధాన్యవష౯ 

వైశాఖసితపక్ష వారిజోదరతిథి 


హ్‌ 


2 


66 


శాసన పద్యమంజ 
గురు వాసరమున నగువ్వు౯గాంగం 
గడుభక్తి విషువు సంక్రాంతిం గొట్టియదొన 
శంకరునకు భక్తిశంకరునకుం 
బరమధమ్మాణత్ముండు బ్రమ్మదేవండు వన 
తల్లిదండ్రలకును దాతలకును 
బేమ్మి౯తోడం గరము ధమ్ము౯వుగాంగ న 
ఖండదీప మఖిలమందనముగ 
నిలిపి వంశమెల్ల వెలుగంగ్గ నాచంద్ర 
తారకంబుగాంగ ధా(త్రిమింద. * 


1. ఇచ్చట నొకమాత్ర యధికమైనది-వామ్రిండి-అని చదువందగును. 
2. ఇచ్చట నొక మాత్ర యధికమైనది. లువర్ణము వదలి పలుకవలయును. 
* మింద = మీంద. 


శాసన పద్యమంజరి 67 
41. అమరావతి 
శ. స. ౧౦౮౦ 
(ఈ శాసనము గుంటూరు మండలములో అమరావతిగ్రామమందు 
అమరేశ్వరస్వామి యాలయమునం దుత్తరద్వారమునొద్ద నున్న చిన్న మండపములో 
నొక స్తంభము మీంద చెక్కంబడియున్నది. SOUth Indian Inscriptions vol. 
VI. Nos. 23, 234 and 235.) 
శా. (్రీకాంతానిలయంబు శిష్టజనతాసేవ్యంబు శాలీవనా 
నీక సాంత్తజలాశయోద్గతలసన్నీ రేజశోభాన్వితం 
బాకీన్న౯్ద్విజనంద్దనంబు రమణియ్య' స్థానమై కమ్మలో 
నాకాధీశపురంబుకంటె నిది మేలునా నొప్పు రాయూ రిలను. 
ఉ. _ రాజితకీత్తు౯ లట్టి యకరంబునం* గమ్మకులోద్భవులు భర 
ద్వాజమునీంద్రగోత్రజులు వలువురు* వారలలోన సద్గుణ 
భ్రాజితకీత్తి౯ణ గంట్టెన ప్రభావసమన్వితుం డుద్భవించెం దే 
జోజయశాలి సూంద్రితవచోనిధి బంధుజనాశయుం డనను. 
క. _కందం॥ సాధులకంద్దప్పు౯ండనను 
సాధుజనానంద్దకరుండు సననతనికి నం 
భోధిగభీరుం డన నా 
రాధితశంక్కరుండు దేవరాజుదియించ్చెను. * 
ఉ. విత్తం! వానికి జన్నమాంబకును వంశకరుం డుదయించో బ్రహ్మతే 
జోనిధి బాంధవాబ్దవనశూయ్యు౯ండుగొమ్మయవూన్న౯చం ద్రబిం 
బానన సవ్వ౯లక్షణగుణాన్విత సూరమ(ంబె)ంండియయ్యె సం. 
త్తానవివృద్ధిపొంటె నుచితస్థితిం జారుచరిత్ర నిల్వంగాను. 


1. రమణీయా- అని చదువవలయును. 

2. అకరమన - కరరహితమైన యగ్రహారమా? 
3. వల్వురు- అని చదువవలయును. 

4. రాజుదయించ్చెను- జై 


68 శాసన పద్యమంజరి 
చ. _జననుతకీత్తిణ గొమ్మయకు సామజగామిని సూరమాంబకును 
మనుచరితుండు సత్సురుషమాన్యుండు భూసురవంశశేఖరుం 
డన నుదియించెం" బెన్నయ గుణాగ్రణి వారిజపత్రలోలలో 
చన యగుప్రోలమాంబ విలసన్మతిం బెండ్లి" యయ్యెం ట్రీతితోను. 
ఉ. _ లాలితసవ్వ౭లక్షణవిలాససమిద్దికి నాస్పదంబు నాం 
కక © 
జాలి పతివ్రతావిమలచారుచరిత్రకు నాలవాలమై 
శీలమునను సమానమగు శీతకు* ధాత్రికి నద్రిజాతకుం 
బ్రోలమ నన్యకామినులు వోలుదురే గుణగౌరవంబునను. 
ఉ. ప్రీతివిశుద్ధసత్వు జ్ఞగుపెన్నయకును దలితాంబుజాస్య భూ 
జాతసమాన వ్రోలమకు సత్మవిసజ్ఞన బన్గుమిత్రసం 
జ యణ 
ఘాత(సు) పోషకల్పతరుకల్పుణ్ణనం బ్రభవించ్చె నెల్ల ణు 
ద్యోతసరత్స ''మాగమవిధుద్యుతి సర్వ౯జనానురాగుణ్ణా 
మ. పదుమూళ్లేజ్ఞ'' నా మాత్యపదవిం బ్రాపించ్చి తత్సంప్పదా 
స్పదుణ్ణాై సత్మవిబంధుమిత్ర జనసంపత్మారి యె సాధుస 
మృ్మదశుద్ధ ప్రతిభా ప్రపంచ్చితలసన్మాగ్గ౯స్థితిని సంతతా 
భ్యుదయుణ్ణా విలసిల్లె నెల్లణ్లు జగత్పూణ్నా౯చ్చకీత్తిఇచ్చవిని. 
ఉ. మానిత సచ్చరిత్ర(కు)పమాన మమానుషమానవంబు సం 
త్తానకతుల్య మబ్ధి౯ణజనతాప్రణుతాభిమతాత్ధ౯ మీగి మెయి 
మానవనాథమాన్యతకు మన్యుపమంత్రి సమాను ణ్ఞంచ్చు ల 
క్ష్మీనిధి నెల్లనిని విబుధమిత్రు నుతింత్తురు సత్మవీశ్వరులు. 


5. కరుండుదయించె-అని చదువవలయును 9. సీతకు- క 
6. సూయ్యు౯ండు- స్ట 10. శరత్స- 3 
7. నుదయించెం- స్త్‌ ye పదుమూణ్లేణ్లుల- అ 
రి. బెండిలి-అని చదువవలయును. 12. మై- అనిచదువవలయును. 


శాసన పద్యమంజరి 


ఉ. 


శ్రీయమరేశ్వర దేవర శ్రీపాదారాధకుణ్ణాననల్లపాచాయ్య౯నిలిఖతము. 


చ, 


2 


మన్యుపవైభవు ణ్లభిగమ[శ్రుతిచోదిత ధమ్మ౯వత్తి౯సౌ 
జన్యనిధాను బ్లిత్టి౯ణజలజాతహిత ప్రియనందనుణు వా 
గ్దన్యవిశేషనిష్టపదసత్యయుధిప్టిరుళ్లై వెలింగ్లె భూ 
మన్యుకులోత్తము ణ్ఞతిసమగ్రత నెల్లణ్లు ధన్యు ణ్లన్నతిని. 
పాలితథమ్మ౯ణమాగ్గు౯ జ్ఞనుపాలితసత్యవచోవిలాసుణ్లు 
తాలితపాపకల్మషనికాయ విశుద్ధపవిత్రగోత్రుణ్ఞా 

మ్లేలిత సవ్వ౭౯శాస్రమతి మిత్రజనాంబుజమిత్రమూత్తి౯ ది 
గ్గాలితకీత్తి౯ నిశ్చలితలక్ష్మీసమన్వితు ణ్ఞెల్ల ణ్దువ్వ౯రను. 


(ఆ స్తంభముమీందనే వేటౌక ప్రక్కను) 
క్రితకనియోగలబ్దమగుకేవలలక్ష్మీకి న్వీంగి గర్వప 
ర్వతశిఖరాధిరూడు లగువారల నవ్వు ననింద్యమూత్తి౯ ని 
గ్గణతకలికాలకల్మషుండు గావున నెల్లండు ని (ర్మళాతిని) 
శ్చితమితవాణి గావున విశుద్ధయశోనిధి (దా)న కావునను “ 
సకంద్రిపావనీపాల* నికర మంబరగజ 

వియదిందుసంఖ్యం దద్విషువదమల 
సంక్రాన్సి వేల నిశ్చలభక్తితో దీప 

(మా)చంద్ర తారాక్మ౯మై వెలుంగ్ల 
నెత్తించెం బరమేశు నిందుశేఖరుం డమ 

రేశ్వరదేవర కిల ప్రొ(ధూ?) ప 
కొలము ప్రీతితోడ ని వేద్య మిన(ని 

ఘా?) ని (చిమా?) నులకత్ధ౯ మిచ్చెో 


13. ఈపాదమందు యతి తప్పినది. 
14. శరనృపవత్సర-అనియుండవలయును. 
15. ఈపాద మనన్వయముగానున్నది. 


69 


70 శాసన పద్యమంజరి 
సరసిజాసనవంశశేఖరుండు పురుష 
కారగుప్తుండు వంశవిస్తారకుండు 
గరణయెల్లండు సుచరితాభరణుం డిటు 
భాసురంబుగా ధమ్ము౯వు సేసి వెలసె 
(పైశాసనపుం బంక్తులనడుమ నీ క్రింది పద్యము చెక్కంబడియున్నది. ఇటీవల 
చెక్కంబడినట్లు కనంబడుచున్నది. ) 
ఉ. దిట్టకవి ప్రసిద్ధిగల తిప్పనసత్మవి సావ్వ౯భౌముం డౌ 
యెట్టనినం*ో గవిత్వమున నెవ్వరు వానికి నీడుగామిం దాం 
గట్టినగోచి దక్క నొకకాని యు డాంప్పక యత్తి౯*” కోటికిం. 
బెట్టుట బాపురే బిరుదు వెట్టిన వానిక చెల్లు నువ్వ౯రను. 


16. నెట్టనిన- అని చదువవలయును. 
17. యది౯- వ 


శాసన పద్యమంజరి 71 
42. సిరిపురం 
శ. స. ౧౦౮౦ (ప్రాంతము. ) 

(ఇది గుంటూరుమండలములో సిరిపురముగ్రామమందు రామేశ్వరాలయ 
మున నొకజాతిమీంద నున్న శాసనము చివర భాగము. శాసనకాలమును దెలుపు 
మొదటి భాగము పోయినది. Government Epigraphist's Collection No. 
49 of 1909.) 


చ. ఇల వెల నాంట్టిచోడినృపు నిచ్చినదత్తము దీని కన్యధా 
దలంచినదువ్వి౯నీతుండు మ(దం)బ్బణి దుర్ద౯ణశం జెంది వంద్దియా 
కులుండై" కాలుప్రోలు సొరం గొట్టిన విడ్మజ గాన కంద్ద తా 
నెలకొని రౌరవాంబుధి మునింగ్గి యడంగ్గు ననేక కాలములు. 


చ. చెజువులు నూజువన్నస లచింత్యము సత్రము ల(గహారములు 
గుజుకొని లక్షగంగు లొక కోటిశివాలయములు సహగస్రకం 
బజువది వేలు వావులు సతాధ్వరములు” వది వేలు బ్రహ్మముం 
జెజచిన(య)ంత వాతకము సిద్ధము దీనికి హింస సేసినన్‌ 


క. తనదత్తమన్యదత్తం 
బనంజనదు స్వదత్త మెట్లట్లి రక్షిం 
పనియతం డజువది వేలేం 
డ్లనవరత మమేధ్య క్రిమీయై జనియించ్చును. 


1. కులుండయి- అని చదువవలయును. 
2. బావులు శతాధ్వరములు ” 

3. మెట్టులట్టుల - 

4. మమేధ్యముక్రిమి- అని చదువనొప్పు. 


72 


శాసన పద్యమంజరి 
43. కంచర్ల 
శ స. ౧౦౮౧ 


(ఇది గుంటూరుమండలములో కంచెట్లి గ్రామమందు భీమేశ్వరాలయము 


నందలి జాతి స్తంభముమీంది శాసనము.) 


క, 


a 


శ్రీయువతీ ప్రియు నాభీ 
తోయజమునం బుట్టె (బ్రహ్మదురితేతరుం డా 
తోయజభవునకు శాలం 
కాయన(బుషి) వుట్టె ధమ్మ౯కమ్మ౭౯రుం డ(నంగా)ను. 
తద్ద్లోత్రమునం బుట్టె ధన్యుండు వెగ్గడ 
దే(చి) దేచికిం బురంధ్రీలలామ 
కామవాంబకుం బుట్టెం గాంతియుక్తుండు గోం 
కండతనికినాచమ కతిముదమునం 
బుట్టె మేడండు జగత్స్పూజ్యుం డాతనికి దా 
మవకు జన్మించ్చిరి మహితకీత్తి౯ 
ధనుండు నల్లండు గోంక్కండును దే(చి)యును వీరి 
లోన నల్లయ బుధలోకనుతుండు 
చోడకన్నరవిభుచేత సూయ్య౯వంశ 
వయ్యు౯చే మంత్రి పదవియు వసుమతీశ 
చిహ్నములుం బెక్కు వ్రిత్తులుం జిరతరముగం 
బడసి పురుషాత్త౯' గౌరవ ప్ర(వు)డుం డగుచు. 
ఒఅపగు శాకహాయనము లువ్వి౯ గజాంబరచంద్రసంఖ్యగా 
వజలిన కన్యసంక్రమణవాసరనాథుదినంబునందుం గ(0) 
(చెజ్వులో భీమనాథునకుం జెలువుగో నిల్చె నఖండదీపకం 
బె(జుకు;:వమంత్రి నల్లండు ది(నే)శసుధాకరకతారకంబుగాను. 


శాసన పద్యమంజరి 73 

స్వస్తిసకీవష౯ంబులు ౧౦౮౧ గు నేంటి కన్యసంక్రాంత్తినిమిత్తమున (శ్రీమ 
న్మహామండలేశ్వర కన్నరదేవచోడ(మ)హారాజుల పెగ్గడ నల్లపెగ్గడ కంచెజ్వుల 
భీమేశ్వరదేవరకు నఖండదీపమునకు నిచ్చిన మొదవులు పండ్రెండు వీనిం బయిం 
బెట్టకొని యొడయరి యాచంద్రతారకముగాం దనపుత్రానుపవుత్రికమున* నిత్యమా 
నెండు నెయి వోయంగ్గలవారు. 


. పురుషాథ౯- అని చదువవలయును. 
. ప్రొఢధుండగుచు- స 
చెజబువుల-అని చదువవలయును. 
జెల్యుగ- త్త 
శక- బై 
. పౌత్రికమున- ” 


రాలాణజ ల గై గ 


74 శాసన పద్యమంజరి 
44. బాపట్ల 
శ. స. ౧౦౮౨ 
(ఈశాసనము గుంటూరుమండలములో బాపట్ల గ్రామమందు శ్రీభావనారా 
యణస్వామిగుడి గోడమీంద చెక్కంబడి యున్నది. 5010 Indian Inscriptions 
Vol. VI. No. 181.) 
క. అనుపమ మగుబండారము 
ననఘం బగు సన్దివిగ్రహి ... ... బె 
క్కు ని(యోగ)ంబులుం దేజము 
గొనకొని వడసిన యమాత్యకొమ్మండు ప్రీతిని. 
చ. కరగజకేందు'సంఖ్య శకకాలము వొల్పుగ భావపట్ట(దే 
వరని) నఖండదీప మతిభాసురలీల వెలుంగ్ల నిల్చె వి 
స్తరమతిం దల్లిదండ్రులకు ధమ్ము౯వుగా శశితారకంబుగా 
గురుభుజుం డిద్ధవిక్రముండుం గొమ్మన పెగ్గ౯డ ధన్యుం డున్నతిని. 


1 ఖేందు 


శాసన పద్యమంజరి 75 


45. బాసట్ల 
శ స్క తతరాం 


(ఈశాసనము గుంటూరుమండలములో బాపట్ల గ్రామమందు ్రీభావ 


నారాయణ స్వామిగుడి గోడమీంద చెక్కంబడియున్నది. ఇదియు 44 వ సంఖ్యశాసనము 
నొక్కనివే. 5020 Indian Inscriptions Vol. VI. No 184). 


ఉ. 


శ్రీరమణీయ్య'వక్షుండు వశీకృతలోకుండు విప్రవంశని 
స్తారణకారణుడు విలసద్దుణ భూషణుం డిష్ట(జన)"ర 
క్షారతుండుత్తమోత్తముండు గౌశికగోత్రుండు గొమ్మశౌరి ధ 
మ్మో౯రు చరిత్రుం డప్పెరువంగూరిపురీశుండు ధన్యుం డు(న్న తిని). 
ఆవసుధామరేశ్వరున కన్వయరత్న (ము కొ)మ్మమాంబకును 
భూవినుతుండు విప్రకులభూషణుం డుద్భవమయ్యె (గొంక్క ధా 
(శ్రీవిభు సంద్ధివిగ్రహి(య)తిస్టిర చి(త్తుండ) మాత్యరత్న మా 
గోవిందనీ వంశవద్ధ౯నుండు గోత్రపవిత్రుండు ధాత్రుం డిత్రయిని. 
గురునిభుం డయ్యమాత్యనిధి (గొయ్డన పెగ్గడ కంబుజాస్యయం 
బురుహదళాక్షి గేతమకుం బుత్రుండు గౌశికగోత్రుం డంబుజో 
దరపద భక్తియుక్తుండు వ్రతాపది(నే)శుండు గొంక్క ధారుణీ 
శ్వరునకు సన్ధివిగ్రహి ప్రసన్న మనస్ముండు గొమ్మం డిన్మహిని. 
రమణీయ్య ధనదపుర వర 
మధురంగ నిజ రాజధాని యయ్యుంఢంగ నకీ 
రము నెల్లూరును లోపుగం 
గ్రమ మొనరంగ్గ నేలె బాహుగవ్వ౯ము వెలయను. 
వననిధిపరివ్రిత మాదిం గలీ 
యనఘశివాలయము లెన్ని ... ... (కాం) 
చనకలశంబులు వెట్టిన 
యిననిభుం డగు గొంక్క ధారుణీశ్వరు చేతను. 

(అసంపూర్తి 


౮ > ల [0 = 


శాసన పద్యమంజరి 


. రమణీయ- అని చదవవలయును. 

. (బంధు) అని యుండనోపు. 

. ఇచట ఛందోభంగమైనది. గోవిద ఆని కాని గోవద అని కాని ఉండనోపు. 
. ఇక్కడ ఛందోభంగము గలిగినది- సరియైనపాఠము చింత్యము. 

. మహింగల- అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 77 
46. తిమ్మాపురం 


శ.స. ౧౦౮౩ 
(ఈశాసనము గుంటూరుమండలములో నరసారావుపేట తాలూకా తిమ్మాపుర 
[గ్రామమున కుత్తరముగా నున్న జాతిస్తంభముమీంద చెక్కంబడియున్నది. ) 
శ్లో ్రీజయలక్ష్మీ ... ... ఃపరమణ్దలికాన్వ్నయాబ్దదే... మధామః 
వైభవజితమహేంద్రో(జ)యతికులోత్తుంగ చోడగొంకన(రే)ంద్రః. 


వః ఇట్టి (శీ గొంకరాజుల కిష్టభ్రిత్యుణ్ణైన (సురణయ నామావలి యెట్టిదె. 


ఉ. _ ్రీవిలసద్విలాసజి(త) జిష్టునిచే నహిసీమ క్రిష్ణ చే 
దేవ సమానుచేత నర దేవశిఖామణిచేత ధాన్యవా 
టీవరవిత్తి శాసనపటీయశి నాంటగి మేలు నాయక 
శ్రీవిభుం డొప్పెం బోతయ వశీక్రితసజ్ఞనలోకుండై భువిని. 


క. జిత కాశి దూబవాడకుం 
బతి వోతయనాయకునకు భావజరాజ్యా 
న్వితలక్ష్మి యుదయమయ్యెను 
సుతనుశ్రీవిజితరంభ సొక్కమ ధరణిని. 

చ. మితగుణశీలరూపములె* మేనక నూవ్వ౯శి రంభం బోలి సం 
స్తుతి కెఅవట్టమై వెలయు సొక్కను శీలమునందు మానవీ 
వితతి నధఃక్కరించి సుకవిద్విజ బాన్ధవ(వంది) బ్రింద్దస 
మృతవిపులాత్త౯ణదాన*ి మహిమం బ్రభదాల్చినధన్య వెంప్పునను. 

క. ధర సనదవోలిపబ్లీ 
శ్వర దేవ(ర) నత్త౯కియ ద్రవగ్గ౯౯ఫల శ్రీ 
కర సొక్క్మమ మాహేశ్వర 
పరివారప్రీలలోనం టబ్రస్తు(తిం) దనరెను. 


1. రూపముల- అని యుండనోపు. 
2. విపులాత్త౯దాన- అని చదువవలయును. 


78 


3. 


శాసన పద్యమంజరి 
సురవనితావిలాస య(గుసొ) క్క్మమ కుద్భవమైరి దేవతా 
వరము(నం జేసి) వీరభటవంశవిరాముణ్లు(కా)ముణ్లును మహీ 
నరనుతశౌ౯య్యమూత్తి౯ సరనణ్లును గోకమహీశుదేవియె 
పరగిన ల(క్ష్మీదేవియనం బ్రస్తుతి కెక్కిన కామ దేవియును. 
నరనుత రాజకలాగమ 
గురుణ్జు గులోత్తుంగచోడగొంక ధరిత్రీ. 
శ్వరుం డీశ్వరాంశ మగుటం 
బరగినశ్రీకామిదేవి పాస్వ౯తిం బోలును. 
కామాంబిక నిజాగ్రజుంగ 
గామని పరభటవారని ... మస ... బుధచి 
స్తామణీ నన్వయవనజన 
భోమటి ఇ: ౦ దగు నభోమణి తేజును. 
అనిం గం(చెఖులోకోటను 
గణపతి సైన్యంబు నొడిచి ఘనుగొంకమహీ 
(మనసిజు) మెచ్చించ్చి సురాం 
గనలకు గాముణ్ణా సనియె గాముణ్టీ మహిమను. 
వీరుణ్డు సరనయ చోడిమ 
హీరాజేంద్రుణ్డు మెచ్చ (నే?) జూరి యనిని 
శూ(రా?) రిం జెండరాయని 
వారిధిసొర నెగిచి వైరి(వగ్గుణముం జంప్పను. 
సరణయశౌ... మంద్రిపనయ 
గురుణ్ణ గు(లోత్తు)ంగ(చోడ)గొంకధరి త్రీ, 
శ్వరుణ్లను ... ... చ్చి యిచ్చెం 
బరగిన జేవరము గొణ్జపడుమటిలోనను. 


ఈపద్యము మొదటిరెండుపాదములకు సరియైనపాఠము దొరకలేదు. 


4. చెజ్వుల- అని చదువవలయును. ర. గాముణ్ణయి -అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 


క. 


పరగుశకాబ్దములు జగ 

తృరివియదిందుమితినొ(న)రంగా నిమ్మహిని 
స్ఫురదుత్తరాయనం(బున) 

గిరిపశ్చిమ బేవరమునం గీత్త౯ణనం దనరెను. 

వరగోకేశ్వర నామధేయమున సవ్వ౯లజ్ఞుం బ్రతిష్టించ్చి సు 
స్తిరత న్నిత్యనివేద్యభూసుర భు(జ) దీపాత్ధ౯మై యొప్పంగా 
శరణంజ్లీటం దటాకమును ధరయు శశ్వత్తైలయంత్రంబు నా 
స్ఫురదిందుద్యుదిశాంబరామరకు భిద్భుతారకంబై చనను. 


వసంతతిలకము-శ్రీ రామరామం ద్రిప శేఖరవిష్ణుమూత్తి౯ 


రా 


వీరాగ్రగన్య భుజవిక్రమ పాత్తి౯వేంద్ర 
మారారియంఘియుగమానసరాజహంస 
కారున్య(దా)నసహకారమహీజరా(జ) 
అద్రిపశ్చిమ భూమియందు వ్రసిద్ధమై 
జీవపోషనీసేయుజేవరంబు 
భండనభీ ... ... బడిగొలాజు౯ను (మోలం 
బెక్కుగయ్యము ...... వేరుకొనినం 
బతి మెచ్చి శాసన ... ... యుడు 
నందుగోకేశ్వరదేవరనిలిపి 
వర కౌ 3౫ నిలక్ష్మి వల్లభువల్లభి 
గామిదేవులపేర గట్టి చేజువి 
రుద్రునకు నిచ్చి ధమ్మాలభివ్రిద్ధిగాంగ 
దీ(ప)వత్తి౯కిగానువు ద్రిధము సేసి 
భూసురోత్తమవరులకు భూమిదాన 
మిచ్చి నల్లిండ్లు నిలిపి తానిన్తవట్టు 


79 


80 శాసన పద్యమంజరి 


సోదరీపతులదానంబు శాశ్వతముగ 
...మముగాను వాత్తియై ధమ్మణము 
(దీని తరువాతి భాగము ఖిలమైనది) 


6. భువర్ణము తరువాతియక్షరము సందేహాస్పదము 
7..నాలుగుపాదములందును చివరియక్షరము దీర్ధముగా నుచ్చరింపవలెను. 

8. పోషణ యని కవిహృదయము కాని యీరూపము సాధువుకాదు. 

9. రెండు, మూడు నాలుగు పాదములకు సరియయిన పాఠము తెలియకున్నది. 
10. ఈపాదమందు యతి తప్పినది. 


శాసన పద్యమంజరి 81 
47. చేజర్ల 
శ. స. ౧౦౮౫ 
(ఈ శాసనము గుంటూరు మండలములో నరసారావుపేట తాలూకా చేజెర్ల 
గ్రామమందు శ్రీ కపోతేశ్వరస్వామిగుడిలో నొకజాతి స్తంభముమీంద చెక్కబద 
* యున్నది. SOUth Indian Inscriptions Vol. VI. No. 598.) 


సీ, స్వస్తి శతాబ్దములు శరగజదిక్సంఖ్య 


విదితసుభాను' సంవత్సరమున 
పౌష్యమాసంబున బహులపంచాదళి 

నమరేం (ద్రగురువాసరమునం బరగి 
యతిశయం బగునుత్తరాయనసంక్రాన్తి 

నఖిలలోకేశ్వరుం డనంగనొప్పి 
నాలుగు వేలును నన్నూటనలువది 

నాల్గులింగంబులనడుమ నెలసి 


సిద్ధవంద్యుం దైనచేంజెటువులకపో 
తీశ్వరునకు భక్తి శాశ్వతముగ 
మనుమకులుండైన తాడూరిఘనుండు మార 
మాంబకేతం డఖణ్జదీపంబు నిలిపె 


1. వరలుస్వభాను- అని యండవలయును. 
2. ఈయెత్తుగీతిలో మొదటివి రెండు నాటవెలందిపాదములు, చివరవి రెండును 
దేటగీతపాదములు. 


82 శాసన పద్యమంజరి 
48. సిరిపురం 
శ. స.౧౦౮౭ 
(ఇవి గుంటూరుమండలములో సత్తెనపల్లి తాలూకాలోని సిరిపురగ్రామమందు 
మూలస్థానరామేశ్వరాలయములో నొకజాతిమీంది శాసనములోని పద్యములు. కొన్ని 
సంస్కృతపద్యములపిదప నీ తెనుంగుపద్యము లున్నవి. నాయొద్ద నున్న ప్రతిబింబపుం 
గాగితము కొంచెము శిథిలమైనది. 6076020610 Epigraphist’s Collec- 
tion No. 49 of 1909.) 
మ. సకలోవ్వీ౯జనరక్షణక్షము దశాశాపూన్న౯ కీత్తీ౯ణలతా 
(ప్రకటున్‌ ... ఓ... దుజ్య౯యకుల ప్రాకారు సత్యవ్రతు 
న్సుకవీంధ్రానురభూజము౯ (బ)డిగులాజ్ఞుణను వీరరాజేంద్ర చో 
డికుమారుం బ్రణుతింపరే శుభటకంటీరు' న్ను దారుంబ్రభున్‌. 
చ. ఇల వె(ల)నాంటిగోంక్కవసుధేశుతనూ(భవు)ండైన ... భూ 
తలపతి సోడపట్ట ...దంబునం(గ) భుజాబలంబు(నం) 
(గొలను జ)ుయించ్చి యంద్దు (రిపుకుంజరు భీమనింజంపి ఆంద్రభూ* 
తలము వదాటువేలు సతత ... ... ... లీలన్‌. 


1. సభటకంఠీరవున్‌- అని భావము కావచ్చును. 
2. యాంధ్ర- అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 83 
49. ద్రాక్షారామం 
శ స. ౧౦౯౦ 
(ఈశాసనము గోదావరీమండలములో ద్రాక్షారామమమందు భీమేశ్వరాల 
యము గోడమీంద చెక్కబడియున్నది. ఇది మిక్కిలి పెద్దపద్యశాసనము కాని, 
చాలభాగము ఖిలమై పోయినది. SOUth Indian Inscriptions Vol. IV. No. 
1039.) 
ఉ. ... a 5 సత్మవీంద్రసం 
తానము వైరివారిదసదాగతి బంధునిధనుం డన్వయం 
భోనిధిచంద్రముండు గ్రిపపుంగ వుండు ... ... వీరల 
క్షీనిలయుండు వానీరుహ*మిత్రసు తేజుండు గ్రిడివారులను” 
చ. గుణనిధి వానినందనుండు గొమ్మని పాలుం డరాతిరాజవా 
రణనరకుంజరేమిగరాజు వివేక చతునమ్ము౯ఖుండు ధీ 
మణి విహగేం ద్రవికముం డమానుషపౌరుషశాలి వంశభూ 
షణుండును ప్రొన్ని ధానుండునిశాకరతుల్యుండుగాన్తి( నెంతయును). 
ఉ. మండిత కీర్తిలోలుండు రమాప్రియుం డాతనియగ్రపుత్రుం డా 
ఖండల వైభవాస్పదుండు గండవిభుండు విరోధిజి = తె) 
దండకిశోరకేసరి వదాన్యదధీచి పరాంగనామనో 
జుండు మురారివిక్రముండు శుద్ధచరిత్రుండు సన్నుతుం డిలను. 8. 
చ. తదవరజుం(డు న)ంబి'హిమధామయశోనిధి వైరిభూపనీ 
రదపవనుండు బాంధవసురద్రుమ మట్టిగ భీరుం డంగ నా 
మదనుండు వంశ వద్ధ౯ణనుండు ము 


(చిట్టచివరిభాగము) 


84 శాసన పద్యమంజరి 

శక వషం౯బులు ౧౦౯౦ నేణ్ణి రాజఠాజనఠ ౩3 ,. =, రాయణ 
సంక్రాంతియు సోమవారము నాండు శ్రీభీమేశ్వరమహా దేవరకు ఓం గ్లే(ఆు 
మాగ్గ౯)మున తైలోక్యమల్ల ... ... ... జిక్కఖీమ రాజుధమా౭౯త్థముగాను పెట్టిన 
(అ)ఖంబజ్ఞ వత్తిణలోహదండ్దుదివియ యెక్నణ్ణికి కిలరమున బోలున(లువురుం 
బూ(జ్ఞ)గాను మూ(ణ్ఞ)వు నడపున కాటబోలసూరె వసమునం బెట్టిన ఇనుప యెడ్లు 
Mallee en గొని నిత్యపడి గోలావంగల ్రిభువనాంక్కుశ నేతిమాన(౦)- లిఖితం 


పెద్ద నాచాయ్యే౯ణ. 


1. పారిరుహ-అని చదువవలయును. 
2. (గీణినోరులను- 2 

3. కుంజరాళి- అని చదువవయును. 
4. నంబి యనునది రాజు పేరు. 


శాసన పద్యమంజరి 85 
50. సిరిపురం 
శస. ౧౦౯౩ 
(ఇది గుంటూరు మండలముందు సిరిపురములో రామేశ్వరాలయమందున్న 
యొక జాతిమీది శాసనములోని భాగము- మిగిలిన భాగము చక్కంగాం దెలియుట 
లేదు. Government Epigraphist' s Collection No. 48 of 1909.) 


మా అ Ce 
బరదుగ్గాబ్దిసురాపగాంబురజత ప్రఖ్యాతకీత్తి౯ ప్రభం 
గర మొప్పను సహకా(ర)వల్లభునైిపౌఘ ్రేష్ణు గోంక్షక్షితీ 
శ్వరసూనును వెలనాంటిచోడి(జ)నపునుసామాన్యమే పేక్కా(౯నను). 


2 


రామనిధివ్యోమరాజవత్సరములు 
వత్తి౯ల్లంగా ఖరవత్సరమునం 
బరగిన(యట్టి యీ) గిరిపశ్చిమంబులోం 
బూండు' వడ్రండ(పూ)వ్వ౯ భా(తి) 
శ్రీకరంబై యొప్పు సిరిపురంబున నుత్త 
రాయణంబునయందు రమణతోడ 
వజలంగ్గ నెజియన వరతనూజుం డగు 
బొల్లన బాలేందుభూషణునకు 


పరమభక్తిం దాండిపాలగోత్రున్దుమ 
నోజనిభుండు గడుమహోత్సవముగ 
మజ్లితంబుగా నఖణ్జదీపము వెట్టె 
వారిజాప్తచంద్రతారకముగ. 


1. బూండులు అని చదవవలయును. 


86 శాసన పద్యమంజరి 
51. కొణిదెన 


శ. స. ౧౦౯౫ 


(ఈశాసనము గుంటూరు మండలములో కొణిదెన గ్రామమందు శ్రీశంకరేశ్వర 
స్వామి గుడిలో నొక జాతిమీంద చెక్కంబడియున్నది. ఈ పద్యము చివరను“(స్వ) 
స్తిశ్రీమత్రిభువనచక్రవతి౯ శీ రా(జరా)జదేవర విజయరాజ్య సంవత్స(రం)బులం 
౨౮ (్రాహి శకవషంబులం . ..... ” అని యున్నది. వర్ష సంఖ్య ఖిలమైపోయినది. 
ద. శా. 6-188 సంఖ్యగలశాసనములో స్వస్తి (శ్రీమ(త్రిభువనచ[క్రవత్తి౯ 
శ్రీరాజరాజదేవ(ర) విజయ రాజ్యసంవత్సరంబులు ౧౧ జ్ల్ఞగు శ్రాహి శకవష౯ంబులం 
౧౭౮ ది యగు నేంటి ఫాల్గుణబహుళ యెకాదశియు శనివారము నాండు” ఇత్యాదిగా 
నున్నది. దీనిని బట్టి రాజరాజదేవరాజ్యము ౧౦౬౭ వ సంవత్సరమున 
(బ్రారంభమైనట్లు కనంబడుచున్నది కావున నాతని రాజ్య కాలములో ౨౮ వ 
సంవత్సరము ౧౦౯౫ వ శక సంవత్సర మగును, SOUth Indian Inscriptions 
Vol. VI. No. 626.) 


చ. es 

...త మగుచుండం (గ)... వర కాం(త్తిదీపమా 

యతిశరకాండ' శకాబ్బముల న్విలసిల్లుచుండం(గా) 

నతిసయి లీలతో విషు(వున)ంద్దు వినిమ్మ౯లధమ్మ౭౯మూత్తి౯యె 
(మొదటిపాదమును, రెండవ పాదములో. గొంతభాగమును ఖిలమై పోయినవి.) 


1. శరకాండదిగ్మిత- అని యుండనోపు. 
2. నతిశయలీల- అని యుండవలయును. 


శాసన పద్యమంజరి 87 
52. కరీంనగర్‌ 
శ. స, ౧౧౦౦ ప్రాంతము. 

(ఈ శాసనము గోలకొండ దేశములో వెలిగందల యను ప్రాచీననామముగల 
కరీంనగరము పట్టణమునందు అవ్వల్‌ తాలూకాదారు (కలెక్టరు) కచ్చేరీలో నున్న 
యొకటాతి మీంద చెక్కంబడియున్నది. అక్షరముల యాకారమును బట్టి ౧౨వ 
శతాబ్దము లోనివని తోంచుచున్నది. ) 
స్రగ్ధర. 

శ్రీ కాన్హాకాన్లుచే (నా) శ్రితవిబుధజనాశీస్థిర ప్రాజ్యరాజ్య 

శ్రీ కాన్హాకాన్తుచే విస్రితనిజభుజనిస్రింశనీతాన్యరాజ 

్రీకాన్తాకాన్తుచే దిక్షితిగగన సమాళ్లిష్ట విస్పష్ట కీత్తి౯ 

(్రీ కాన్తాకాన్తుచే నూజ్జి౯తరిపుమిగరాజీమిగా రాతి చేతన్‌ 
చ. టి పరనరపాలమౌలిమణి భాసురదీప్తిల తావితాన వి 

స్ఫురితపదాబ్దుచే నహితభూతలనాధవరూధినీసరో 

వరమధన ్ర(భూ)తమదవద్విరదాధిపుచే విరోధిభూ 

ధరశిఖర ప్రభిన్నవిడిత త్రిదశేంద్రనిశాత హేతిచేన్‌. 

క. సురక రిపరిమిగపతి ...తి 
సుర(సుతి(కుమల సరసిరుహ- 
(అసంపూర్ణము) 


88 శాసన పద్యమంజరి 
58. ద్రాక్షారామం 
శ. స. ౧౧౦ 

(ఈశాసనము ద్రాక్షారామమునందు భీమేశ్వరాలయమందున్నది. శాసన 
కాలము గల మొదటిభాగము ఖిలమైపోయినది. “శ్రీమన్మహామణ్ణలిక దోరప 
నాయకుల ప్రధాని, సోమనపెగ౯డ కొడ్కు దత్తెనపెగడ” శ.స. ౧౦౮౦ మున 
శ్రీభీమేశ్వరదేవర కఖండ వర్తిదీపము నిలిపినట్లు ౧౧౭౯ సంఖ్యగల శాసనము 
వలనం దెలియుచున్నది గానం బ్రస్తుతశాసనకర్త యగు సోమన(ెగ్గడ యాదత్తా 
మాత్యుని కొడుకని తలంచినచో నీ శాసన కాలము ౧౧౧౦(౧౦౮౫+౨౫)అని 
యూహింపవచ్చును. SOUth Indian Inscriptions Vol. IV. No. 1180.) 
శా. భారద్వాజపవిత్రగోత్రుణ్డు జగప్రఖ్యాతిగాం బెట్టెం భూ 

(హారా) భుం డ్లొరగాండివల్లభుండు దత్తామాత్యసోముణ్లు దా 

క్షారామ ప్రముఖోల్లసత్రకటపంచారామతీశ్థ౯ంబులను 

సారాఖణ్జ శాప్తదీపకము లాచంద్రాక్కతారంబుగాన్‌. 
ఉ. దానదధీచి సోముం డవదాతయశః ప్రసారుణ్డు* పుత్రసం 

తాన(స)మృద్దుండై చెజ్వి” ధమ్మ౭౯వివాహము దేవగేహ(ము) 

... వనమూో సత్రబంధము నిధాన మనంజనుచున్న సప్తసం 

తానములుం బ్రసిద్ధముగ ధారుణిపై నిలిపెం (గమంబునన్‌. 


1. ప్రసరుణ్డు- అని చదువునది... 
2. చెజువు a 
3. ముద్యానము ” 


శాసన పద్యమంజరి 89 


54. అమరావతి 
శస. ౧౧౨౨ 


(ఈ శాసనము గుంటూరుమండలమునం దమరావతి గ్రామములో 


అమరేశ్వరుని ఆలయమునకు వెలుపల తూర్పుదిక్కున బాంతియున్న యొక 
భాతిపలక మీందనున్నది. SOUth Indian Inscriptions Vol. VI. No. 215.) 


మొదటివైపు 


య్‌. 


శ్రీపరమేష్టిపాదసరసీరుహయుగ్మమునందు సంభవం 


ఫ్ర 
బై పరగం జ్ఞతుత్ణ౯కుల మందులంబుట్టిరి భూరికీత్తు౯ లు 
(ద్దీపిత)ధమ్మ౭౯చిత్తు లినతేజు లనేకులు సద్దు(ణ)...౦ 

దీపుడమిం బ్రసిద్దముగ నెజ్టమనాయకుం డున్నతస్థితిన్‌. 

ఘనుండు డుదియించ్చె' నాతనికిం గంజ్ఞదళేక్షణ రేకమాంబకుం 
దనయులు వుట్టి రిద్దగుణధాములు సోమన వెన్ననలు యశో 

ధనులన నందు సోమయకుం దమ్ము... ... . పనాయకుండ్డు స 
జ్ఞన(రవి)జమ్మం డాతనికిం జం... ... ... కసానిన్‌. 

(దీనిపిదప నీ వైపునం గొన్ని పంక్తులున్నవి. అవి సీసపద్యభాగములుగాం 


దోంచుచున్నవి. పాదవిభాగము చేయుటకు గూడ ననుకూలముగలేవు గావున 
విడువంబడినవి. ఎజ్జమనాయకుం డొకానొక పూండిలో తటాకము త్రవ్వించి 
నట్లున్నది. 


90 శాసన పద్యమంజరి 
రెండవ వైపు 
క. శరనయనశశిధరిక్రీ, 

పరిగణనం బొంది శకనృపాలాబ్దంబు 

ల్పరగంగ నక్షతదియయు 

ధరణీసుతదినమునందు దాల్పయ్య౯ముతోను. 

స్వస్తి (శ్రీ మతు గొల్టిపత్తి ఎల్బమనాయకుండు శకవష౯ములు ౧౧౨౨ గు 
నేంటి వైశాఖశుక్ష త్రితియ్య భౌమవారము నాండు దనతల్లి (తరువాతి భాగము 
ఖిలమైనది.) 


1. డుదయించె- అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 91 
55. అమరావతి 
శ స, ౧౧౨౨ 
(ఈశాసనము గుంటూరుమండలమందు అమరావతీ గ్రామమందు అమరే 
శ్వరస్వామియాలయము వెలుపల తూర్పు దిక్కున పాంతియున్న యొకజాతిపలక 
మీద నున్నది. 5024 Indian Inscriptions Vol. VI. No. 215.) 
శా. శ్రీరమ్యంబగు వెరిజాసన ... ... షట్మమ్మ౭౯ధ 
మ్మా౯రంభుం డిల నప్పనా... ద్యన్మూత్తి౯గా వానికిం 
దాఠాకల్పవధథూ' ... ... గువిద్దాసానికిం బుత్రకుం 
డారంగో ... = ట్టెబుధు లత్యంత్తంబు వన్ని౯ణంపంగాన్‌. 
చ. గుణ(నిధి సుజ్జ్ఞన ప్రభుండు గొంటెన పెద్దికి సత్సతి వ్రతా 
(మణియ)గు మాంకమాంబికకు మానుషపౌరుష గౌరవ ద్వి(జా 
గణి) నిజభక్తితోషితవిరాజిత చంద్రధరుండు సత్య(భా 
షుణుండుదయించ్చే నూజి౯తలసన్మతి యప్పన పెద్ది యిద్ధ(రన్‌) 
శా. ప్రస్తుత్యంబుగ నిట్లు దానుదయమఇ* భాస్వద్దశా..౦డై 
స్వస్తి శ్రీవిభుం గేతభూవిభు నిజస్వామిని సదాసు ...... 
తస్తోత్ర శవణియ్యం” జేయుచును మిత్రశ్రేణి రక్షించుచో 
న(స్తోకు)౦డై యప్పదేవండు సముద్యత్మీత్తిణ వవ్వె౯ న్మహిని. 
క. _ విద్వత్సభం (జొప్పందగును 
సద్విజు రాయూరిపూవ్వ౯శాసను శ్రీభా 
రద్వా(జ)గోత్రు శివుచర 
ణద్వయపూజితుని నప్పనం బ్రధిత(య)శున్‌ 
చ. అమల శకాబ్దములు గరసహస్రకరక్షితిసంఖ(గా)గం బౌ 
ష్యము సితపక్షశైవతిథి నారు దినంబున నుత్తరాయనం 
బమరిన సంక్రమాణమున నప్పన వెట్టె నఖండ దీపము 
త్తముం డమరేశుమోల శశితారక మొప్పి వెలుంగుచుండంగాన్‌ 


1. మై- అని చదువవలయును. 
2. (శవణీయం- స 


92 శాసన పద్యమంజరి 
56. వేల్పూరు 
శ. స. ౧౧౩౧ 
(ఈ శాసనము గుంటూరుమండలమందు సత్తెనపల్లి తాలూకాలో వేల్పూరి 
గ్రామమందు గ్రీరామలింగేశ్వరస్వామియాలయము వెలుపలిమండపములో నొక 
స్తంభముమీంద చెక్కబడియున్నది... Government Epigraphist’s list No 
554 of 1925) 
చ. శక సమములు మహీగుణవృషధ్వజసంఖ్యగం జైత్ర కృష్ణప 
తకతిథిం జం ద్రజాహనజసంక్రమణంబున వేల్పునూరితే 
నికి వరరామనామునకు నెమ్మిం బ్రదీపము గేతవల్లభో 
త్సుకమతిం బెట్టె దాం గసది సూరమదేవు లఖండ్డ మున్నతిని. 
శ్రీమన్మహామండలేశ్వర కోటకేతరాజులు భోగస్తీ కసది సూరమ దేవులు 
శకవష౯ంబులు ౧౧౩౧ జ్ఞగు నేంట్టి చైత్ర బ౨ బుధవారమున విషువు 
సంక్రాంతియందు దమతల్లి యమరనసానికి ధమ్మా౯త్చ౯ముగా వేల్పు- 
(అసంపూర్తి) 


శాసన పద్యమంజరి 93 
ర్‌7. మో(మా)గల్లు 
శ. స. ౧౧౪౦ ప్రాంతము. 

(ఇది కృష్ణామండలము నందిగామతాలూకాలోని మోగల్లు గ్రామమందు 
వేణుగోపాలస్వామిగుడియెదుట నున్నజాతిమీంద శాసనభాగము. శాసన సంవత్సర 
మున్న భాగము ఖిలమైపోయినది. కాని గద్యభాగములో నీదానము కాకతీయగణపతి 
దేవుని పుణ్యమునిమిత్తము చేయంబడినట్లున్నది. కావున, శాసనము. శ. స ౧౧౪౦ 
ప్రాంతమనాంటి దనవచ్చును. Government Epigraphist Collection Nos. 
265-67 of 1924.) 
శా. శ్రీమంతుం డగుబచ్చు నామయం బ్రభాశ్రీరమ్యు శ్రీరాముందే 
జోమి(త్రుం డగునన్నవోతి దయంగాచుం గాత నిత్యంబు సు 
త్రామారాధితపాదపంకజ సముద్యత్సుందరుం డైనశ్రీ 
భౌమాధీశుం డభీష్ట సతృలము బొప్పం ట్రీతితో నిచ్చుచున్‌. 

దీనితరువాత సీసపద్య మున్నది గాని, ఖలమైనది. దానియంత మందలి 
యెత్తుగీతి- 

బ్రస్తుతంబుగా విలిచి గోపాల దేవు 

నకు హితముగ నాచంద్ర తారకముగాంగ 

దేవభోగంబుగా నిచ్చె ధీరనుతుండు 

బచ్చుసూయ్యు౯ండు సుజనైక బాంధవుండు 


94 శాసన పద్యమంజరి 
58. కొణిదెన 
శ. స. ౧౧౪౬ 

(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శంకరేశ్వర 
స్వామి యాలయములో నొకజాతికంబముమీంద చెక్కబడియున్నది. 5010 In- 
dian Inscriptions Vol. VI. No 628). 
శా. శ్రీమత్మౌస్తుభరత్నభూషణరుచి శ్రీరమ్యవక్షస్థలుం 

డామందారలతాంత్తదామనవదివ్యామోదపాదాబ్దజా 

తామేయామరసింధువారిక్రితపూతాసేష'లోకుండు నాం 

గా ముల్లోకవిభుండు స్మకిగలం డైక్యవ్యాప్తి దా నాద్యుండై. 
ఉ. ఆతరిదాల్పు నాభిదలితాబ్దమునం దుదియించ్చె బ్రహ్మసం 

ప్రీతిగ-నావిరించ్చి- మరీచి జనించ్చె మరీచి కన్వయ 

ఖ్యాతుండువుట్టెం గస్యపుండు*గస్యపుం*డనుమునికుదృవించేలో 

కాతతరమ్యమూత్తి౯ణగమలాప్తండుసూయ్యు౯౦డువంశకత్త౯యె. 
మ. ఘనుండాసూయ్యు౯నకన్వ(యాది)జుందనంగ్గారాజధమ్మణంబతా(0) 

దనువై శాశ్వతరాజయోగముననొంద్దం బుట్టె వైవశ్వతుంి 

డనఘుం డాతని కుద్భవించ్చె మను వుద్యద్వేద శాస్తాత్ధణత 

త్వనిజాచార సమస్తధమ్మ౯నయశాస్తప్రాఢ కాచాయ్యు౯ండై. 

గద్దె. ఇట్టి మనువంశంబున నిక్ష్వాకు పుట్టె నిక్షాకువంశంబునం గకుస్టుండు 
పుట్టె నాతనికిం ట్రిధివి దనపేరు జేసినం బ్రిధుందడోపుట్టెం బ్రిదువంశంబున 
మాంధాతృండుపుట్టె మా ధాంతవంశంబునంబురు కుత్సుండు పుట్టెం బురుకుత్సు 
వశంబున సాగరంబు దనపేరంజేసిన సగరుండు పుట్టె సగరవంశంబున దిలీపుండు 
పుట్టె దిలీపవంశంబున భాగీరధి దనపేరుగాం దెచ్చిన భగీరధుండు పుట్టె భగీరధ 
వంశంబున నతీతానాగతవంశకర్తయైనరఘువు పుట్టె రఘువంశంబున నారాయణావ 
తారుండైన శ్రీరాముడు పుట్టె శీరామ వంశంబున నలుచక్రవతి౯ పుట్టె నలునికిం 
బుండరీకుండు పుట్టె పుండరీకవంశానుక్రమంబున నాది రాజులకంట్టెం బ్రసిధ్ధుండై 
కరికాలచోడచక్రవత్తి౯ పుట్టి భానువంశంబు గరికాలవంశంబునాం బేరుకొని 
చతుస్సాగరపరియంత్త మహీచక్రంబు నివ్వళక్రంబుగా వాలివాతం బాలిచ్చి.. 


శాసన పద్యమంజరి 95 


క. 


నరా లా హి క త్ర ౯ 


కరికాల చోడ నరపతి 

వరగంగ నిజలాంచ్చనములు బలువిడి హీమవ 
ద్గిరితటముల సేతుమహీ 

ధరతటముల నిలిపెం జక్రధరతుల్యుం డై. 
కావేరిదగులు గట్టంగ 

వేవేపల్లవుండు దనదు వెట్టికి రామినిం” 

దావాని నుదిటికను వోం 

గావడిం గరికాలవిభుండు గాలం దుడిచెను. 
ఇనుపాదము లర్చింపంగం 

జనుచో(0)జని అర్ధ్యమంత్రజలపాత్రలు దా 
వినువీది నాంగం బంచ్చెను 

ఘనముగం దనయాన వొడిచి కరికాలుం డిలను 
అట్టికరికాల(నిపతికిం 

బుట్టెను మహిమానచోడు భువినతనికిం దాం 
బుట్టిరి గరికాలుండు సిరి 

కట్ట ననుంగులుం దొండమా(నఘ)నదశవమ్మ౯లు 


. శేష- అని యుండవలయును. 
గశ్యిపుండు- శ 

. వైవస్వతుం- e 

. జేసిన ప్రిథుండు- అని యుండవలయును. 
. నలచక్రవత్తి౯ 

. పయ౭౯ంత్త అని యుండవలయును. 
రామిన్‌- 


96 శాసన పద్యమంజరి 
క. _ఆకరికాలనరేంద్ర 


ప్రొకటవంశమునం బుట్టె భాస్మరకులర 
త్నాకరచంద్రుండు రిపున్రిప 
భీకరుండధికుండు చోడబిజ్జన బిరుదై. 

క. _రూడిగ బిజ్జ్ఞనదనురెం 
డాడినభూపతుల శిరము లసీముఖమునం జెం 
డాడుచుం గయ్వము లిరువది 
ఏడెన్నంగం బొడిచె జయమహీవల్లభుం డై. 

క. బల్లహుతో ఘనవిజ్ఞన 
వ్రల్లాటమునవచ్చు పాముం బట్టినం గని యా 
బల్లహుం డిచ్చె గాగాంక్షము 
గొల్లభిగొని జనులు గండ్డగోపాలుం డనను. 

క. దండ్డి (జగ)దొబ్బగండ్డండు 
గండ్డరగండ్డండు వీరఖణి బిజ్జన యు 

రి. వ్రలటమున- అని యుండవలయును. 
ద్దండుండు దాం బదుమువ్వుర 
గండ్డం డనుధార నిలిపెం గటకములోనను. 

చ. ట్రి॥ బిరుదనం జన్నయా తెలుంగుబిజ్జనమనుమండు మల్లిదేవం డ 
చ్చెరు వగుచున్నపొత్తపియ చెన్నగువీడుగ వాలి పాకనాం 
డిరువదియొక్కవేయిం జననేలుచు బల్లహుదండ్లు గెల్చి త 
త్మరివరకుంభమౌక్తికలతాతతిం బూచే నిజాసిపుత్రికను 

చ. అతనికిం బుట్టి రొప్ప మధురాంత్తకపొత్తపిచో డసిద్ధి భూ 
పతియును మల్లి దేవండును బాహుపరాక్రమవిక్రమక్రములు 
నరనరనాథభాల 'కషణస్థిరపాదసరో జవైభవులు 
వితతసముద్రకాంచ్చి పరివేష్టితభూపరిరక్షణక్షములు. 


9. మన్మండు అని యుండవలయును. 10. ఫాల అని యుండవలయును. 


శాసన పద్యమంజరి 97 


క. 


క॥ ధరం బొత్రపి* సిద్ధినరే 

శ్వరునికి నుదియించ్చి భూమి సన నేలిరి స 

చ్చరితులు పొతప్తిసోమీ 

శ్వర” దేవండు మల్లిదేవవసుధాధిపుండును. 

వి॥॥ భూపదిలీపుండై పరగుపొత్తపిసిద్ధని తమ్ముమల్ల ధా 
త్రీపతికిని సమస్తజగతీపతికిని సుతు లుద్భవించ్చి రా 
శాపరిపూన్న౯ “కీత్తులు భుజాబలవత్తులు నైన తొంట్టియ 
య్యోపిలిసిద్ధియుం గులసముద్ధరణుం డగుమల్లిదేవండును. 
క॥ ఆపొత్తపిసోమీశ్వరో 

భూపతికిం దమ్ము మల్ల భూపాలున క 

య్యోపిలిసిద్ధికిం దమ్ముండు 

దీపితసితకీత్తిణ మల్లిదేవండు వరగెను. 

వి పరగిన మల్లిదేవజన పాలుండు పొత్తపిచోడవంశశే 
ఖరుం డినవంశకత్త౯ణ యనంగాం గడు వాలి విరోధిరాజసం 
హరణుండు దొంటితాతల క్రియం దగుపొత్తపిరాజధానిగా 
ధర సకలంబునేలె విదితంబగు బాహుపరాక్రమంబునను. 
ఆమల్లిదేవనికిం గుల 

భామాతిలకంబు వుణ్యభాగిని గారీ 

శీమహదేవికిం బుట్టెం ద 

పోమహిమ ఫలమ్ము దాన పొడ వైనగతిని. 


11. బొత్తపి- 

12. సోమేశ్వర అని యుండవలయును. 
13. పూణ్న౯ 

14. సోమేశ్వర- 


98 శాసన పద్యమంజరి 
క. ఇనుం డుదయ మైన యట్ల 
మను వుదయం బైనయట్లు మటి రఘురాములు 
జనియించ్చినట్లు గులవ 
ధను డోపిలిసిద్ధివిభుండు దానుదియించ్చెను. 
మ. వి కరికాలోత్తమ రాజవంశమునం దా గౌరీమహా దేవికిని 
సురధులు గల్పకుజాతములు రసన దీతో(యంబు సింత్తామణులు 
ధరనేకాక్రితిం బుట్టెనో యన జగ దాంక్షుండై* యిచ్చు దీ 
నుర కియ్యోపిలిసిద్ధివల్లభుండు గన్ను౯ కొందన్ను వన్ని౯ పంగా”ను 
ఉ. ఓపిలిసిద్ధివల్లభు జయోన్నతుం డదేంకణచక్రవత్తిణ నా 
జ్ఞాపరిరక్షితాఖీలదిశావలయును ఘనదానకన్ను౯ లీ 
లాపరిపూన్నః౯ “రమ్యశుభలక్షణమూత్తి౯ జయంత్తు నశ్వసి 
క్ష పురుహూతుం బేరుకొనంగాం జనుంజోడకులైకభూషణును. 
సకలాధీశనతోత్తమాంగ్రమణిభూషారమ్యపాదాంబుజుంోదా 
టక నారాయణు భానువంశ గ్రిపచూడారత్ను సిష్టేష్టబం*' 
ద్ధుకవీంద్రద్విజరక్షుం గాస్యప” సుగోత్రుం బాటకోప్రాతపు 
త్రకు మా యోపిలిసిద్ధిం జెప్పందగు నుద్యర్గండ్డగోపాలునిని. 


15. సురనదీస్తోమంబు- అనియుండనోపు 

16. జగద్దానాంక్కుందై - 

17. గణ్ను౯ందన్ను వణ్ని౯ణంపంగా ” 

18. కణ్బు౯ లీలాపరిపూణ౯-అనియుండవలయును. 
19. శిక్షాా 

20. పాదాబ్దు-అని యుండ వలయును. 

21. శిష్టేష్ట- 

22. గాశ్యప- 

23. బాఠక- .॥ 


శాసన పద్యమంజరి 99 


చ. 


త(న)నిజబ్రిత్తి మిందో విదితంబుగ నోపిలిసిద్ధి విన్న సి 
ద్ధనకు నన్గుందమ్ముండు* వ్రతాపమునం జని కమ్మనాండు సే 
కొని గణపతీశు దయం గూడి తదాజ్ఞ వహించ్చి యేలెం బా 
వనమగు నాటువేలును నవక్రపరాక్రమవిక్రమంబునను. 


వ: ఇట్లేలి సప్తసంతానంబులు దేవబ్రాహ్మణదత్తులు సమస్తధమ్మ౯ంబులుం 


(బ్రతిపాలించ్చి॥ స్వస్తి చరణసరోరుహవిహిత విలోచన త్రిలోచన ప్రముఖాఖిల 
ప్రిథ్వీశ్వర కారితకావేరీతీర కరికాలకుల రత్నప్రదీపాహితకుమారగజాంకుశ 
యొజియూరి పురవరాధీశ్వర సూయ్య౯ వంశోద్భవ కాస్యపగోత్రి తేంక్షణాదిత్య 
జగదొబ్బగండ్డ కీత్తిణనారాయణ సమస్తప్రశస్తి సహితంబు శ్రీమన్మహామండలేశ్వర 
యోపిలి సిద్ధనదేవచోడమహారాజులు స్వస్తి శ్రీశక వషణంబులు ౧౧౪౬ గు తారణ 
సంవత్సర కాత్తి౯క శుద్ధశ్రీయేకాదసిశుక్రవారమునం గమ్మనాంటిలోన నిజరాజధాని 
మైన కొట్టియదొన శ్రీశంకరేశ్వరశ్రీమహాదేవరకు గణపతి దేవమహా రాజునకు 
ధమ్ము౯(వు)గా హవిబ౭౯లి యచ్చ౯నలకు నంగభోగరంగభోగాలకు నందుల 
మొగడచెబువు దేవభోగ మాచంద్రాక్క౯తారకము సవ్వణకారపరిహారము" గా 


నిచ్చితిమి. 

మంగళ మహ శ్రీఖీ. 
24. మింద= మీద 
25. ననుంగుందమ్ముండు- అనియుండ వలయును. 


26. 
DT. 
28. 
29. 


గణపావనీశు- అని యుండనోపు. 
కాశ్యపగోత్ర- అని చదువునది. 
హబిబ౯ల్యచ్చ౯నఖకు. 

సవ్వ౯కరపరిహారము అని చదువవలయును. 


100 శాసన పద్యమంజరి 


59. ఉప్పరపల్లె 
శ. స. ౧౧౫౭ 

(ఇది హైదరాబాదురాష్ట్రమునందు కరీంనగరముమండలములో ఉప్పరపల్లె 
గ్రామమున నొక దేవాలయములో జాతిస్తంభముమీంద చెక్కబడిన శాసనభాగము. 
Hyderabad Archaeological Series No. 3. అనుపత్రిక నుండి గ్రహింపం 
బడినది.) 
ఉ: ీమదనూనదానజలసేవకుం బాయక మైోయుషట్పద 

స్తోమనినాదము న్వినుచు సూరెల నెప్పుడుం బ్రస్తుతించు సి 

ద్దామరకోటికి న్వరదుండైన గణేశుండు సుస్థిరస్థితిం 

గామసమానమూత్తి౯ యగుకాటయ కీవుత మిష్టసంపదల్‌. 
క. చరణసరోరుహరాగ 

స్ఫురణన్మహిషునిశిరంబు వొలుపుగ సంధ్యా 

భ్రరుచి నెనయ మెట్టిన స 

త్మరుణాన్విత దుగ్గి వరము గాటయ కొస(౦)గున్‌. 
క్ర. ఉరగేంద్రదిగ్గజములకుం 

బరమోత్సాహముగ నాతపత్రమువోలె 

నర యెత్తిన కిరివరుం డగు 

హరి గాటయ కీవుతము దయామతి శుభముల్‌. 
క. దేవాదిదేవుం డమిత 

స్థావరజంగమమయుండు సవ్వే౯శుండు గౌ 

రీ(వ)రుం డనవరతంబును 

నీవుతం గాటయకు దయ నభీష్టఫలంబుల్‌ 
క. హరిదశ్వుం డజాచ్యుతశం 

కరమూర్తి ద్రయూమయుండు గమలాప్తండు భా 


శాసన పద్యమంజరి 101 
స్మరుండు ద(యం గాచుచుండెడుం) 


గరుణారసపూణ్న౯ హృదయుం గాటయం బ్రీతింని. 

స్వస్తి శీమదపారపారావారపరివ్రతమహీతలంబున సకలజన వినుతం 
బగునంధ్రదేశంబునకు (విభూషణం బైన యనుమకొండ యనుపురవరంబు నిజ 
రాజధానిగా నొప్పుచుంన్న కాకతెభూపాలక్రమంబున జనవినుతయశోవిలాసుండును 
జయలక్ష్మీనివా సుండును నైనరుద్రనరేంద్రసుపుత్రుండును' సదారాధితత్రినేత్రుండును 
విబుధజనవనవసంతుండును రమణీయ్యి” సీమంతినీజయంతుండును సకలజన 
మనో రంజనుండును నరాతిరాజమదభంజనుండును శరణాగతరాజశరణ్యుందును 
వినతాఖీల రాజవరేణ్యుండును ధైయ్యా౯ణమరసానుమంతుండును దు(రం)గమ 
రేవంతుండును సత్యహరిశ్చంద్రుండును విభవామరేంద్రుండును నైన గణపతిదేవ 
మహీనాథునకుం బ్రధానియై- 
క. కనకాచలధీరుండు జన 

వినుత చరిత్రుండు గాయ్య౯విదుం డినతేజుం 

డనఘుండు గుణనిధి బెజ్జమ 

తనయుండు బుధదీనభానుతనయుం డనగాంన్‌ 
మ. ప్రతిపక్ష క్షితిపాలకుంజరమదప్రారంభ సంరంభ ము 

ద్ధత బాహానిహిత ప్రచండనిశితోత్ఞడ్లధారానఖా 

హతి భేదించి యఖవ్వ౯గవ్వ౯బలశౌర్య స్ఫూత్తిం౯ గంరీరవా 

కృతియై (సన్నుత) వ్రిత్తి దాల్చి వెలసెను రే(చెల౯)రుద్రుండిలన్‌. 


1. గణపతిదేవుండు రుద్రనరేంద్రుని తమ్ముందైన మహాదేవుని కొడుకైనట్లు పెక్కు 
శాసన ములందున్నది. 
2. రమణీయ- అని యుండవలయును. 


102 శాసన పద్యమంజరి 
సకలజనవినుతయశుండును గుణగణాలంకారుండును నైన కాద్రెద్దికి(0) 


సౌభాగ్య సౌందర్య చాతుయ్య౯ంబులు గలిగి" పరగిన పరమపతివ్రతయైన 
బెజ్జమాంబకుం బ్రియనందనుండును ననవరత ధమ్మ౯సమేతుండును పతిహితా 
చరణుండునుం గాకతెరాజ్యభారధౌరేయుండును సద్దుణ ప్రఖ్యాతుందును నతులబల 
పరాక్రమసమన్వితుండును నైన రేచెల౯రు[ద్రునకుం బ్రధాని. 
క. కులతిలకుండు వసుధామర 

జలధిసుధాకరుం డశేషజననుతచరితుం 

డలఘుండు రిపుతరుదావా 

నలుం డనంగాం బరగె రాజెనాయకుం దువ్వి౯ని. 

బోక్కెరలోని వీరభటావలి వధించి గోధుమజతి తలదెంచి ఉదగిరిసాధించి 
పడిరాయనిం దోలి దాక్షారామభీమేశ్వర దేవర కక్షయదీపంబు లునిపి 
ధమ్మ౭౯సమేతుం డైనరాజెనాయకునికి ధమ్మ౯ (పత్ని యు)సుచారిత్రతయు 
వనితాలలామయు నైన రవ్వ(మాంబకు) సుపుత్రుండు. 
క. సరనిధీగంభీరుండు సు 

స్ధిర తేజుండు వంశ శేఖరుండు దయా 

కరుండు బుధాంబుజదశశత 

కరుం డని వన్నిణ౯ంపీనొప్పుం గాటయధాత్రిని 

(దనిపిదప: నొక పెద్దవచనము గలదు. అందు కాటయ ౧౧౫౭ వ శక 
సంవత్సర మునకు సరియైన “మన్మథ సంవత్సరమాఘశుద్ధ ౧౫ గురు వారము 
నాండు పంచలింగాలకును పెంచరపల్లిని” దానము చేసి నట్లున్నది. ) 


తి చాతుయ్య౯ంబులం గలిగి- అని చదువునది. 
4. ఉద్దగిరి- అని యుండనోపు. 

5. శరనిధి- అని చదువునది. 

6. వత్ని౯ంప- 


శాసన పద్యమంజరి 103 
60. కాజ 
శ. స. ౧౧౫౯ 
(ఈ శాసనము గుంటూరుమండలమునందు కాజగ్రామములో అగస్వేశ్వర 
స్వామి యాలయము తూర్పు గోడమీంద చెక్కంబడియున్నది. ) 
స్వస్తి సమధిగతపంచమహాశబ్ద మహాసామంత మహాసామంతాధిపతి మహా 
(ప్రచండదండనాయక పదవిరాజమానులైన శ్రీమహా(దం)డనాయక మల్లినాయకుండు 
తమతల్లి కొమరమదేవులకు ధమ్ము౯వుంగాం (గాంజ ఐతీశ్వరమహాదేవరకు 
అఖండదీపానకుం బెట్టిన మేంకలు ౨౫ 


(దీని తరువాతం గొన్ని యక్షరములు భూమిలో గప్పువడి పోయినవి.) 


2 


నుతనిధిశరరుద్రమిశకసమపుష్య 
సితవనుతిధి సూర్య౯సుతదినమున 
మకరసంక్రమవేల సకలధరాధినా 
ధుండగుచోడని దండనాధుం 
డనఘుండు మల్లన దనమాతగొమరమాం 
బికకు ధమ్మ౯వుగాంగం బ్రీతితోడ 
కనకాద్రి ధెయ్యు౯౦ (డ)ఖంణ్ఞవత్తి౯కి సప్త" 
వింశతిగొరుల* వెలయనిచ్చి 
అచల(పుత్రి)పతికి నైతీశ్వరాంకున 
కమరగణనమద్పదాంబు(జు)నకు 
వరదునకుం ద్రిలోకవంద్యున కెత్తించె 
దీప మఖిలలోక దీపకముగ. 


1. పంచ- అని యుండనోపు. 
2 గోట్టెల- అని యుండనోపు. 


104 శాసన పద్యమంజరి 


61. వేదాద్రి 
శ. స. ౧౧౭౩. 

(ఇది కృష్ణా మండలములో వేదాద్రి గ్రామమందు లక్ష్మీనరసింహస్వామిగుడిలో 
నొకజాతిమీంది శాసనము. Government Epigraphists Collection No. 
307 of 1924.) 
సీ. శ్రీశక (భూపా)భిషేక వత్సరములు 

గుణముని(భూ)చంద్రగణన మాఘ 
విశదపక్షంబున దశమియు సోమవా 

సరమున గణపతిక్ష్మాత లే(0ద్ర) 
(ర)ూమనియ్య 'కాయ్య౯భారకుండు (వాయ ...0) కంటి 


సూరమాంబకుం గీర్తిసాదయుం డన్న 

యకుం బుణ్యముగ జగత్రకటితముగ . 
శీవిభాతి సూరేశ్వరదేవదేవు 
శివు భవానీశు సుప్రతిష్టితునిం జేసె 
దేవతులితుండు ధారుణీదేవకులుండు 
దామనామాత్యుం డాచంద్రతారకముగ. 

క. _ శ్రీరమణమంత్రి దామయ 
కోరిక దగ- లెంక వంటి శోభిమతవి” 
స్తారుప... దయుండై శ్రీ 
సూరేశ్వరదేవుపేర శోభితుండయ్యెన్‌. 

చ. వెలయ నుమేశ్వరాయతనవిస్తర మొప్పంగం జేసి యందు నం 
దులం దనరించి చిత్రవితతులు ప్రతిభ నచియింపంబంచి పే 
శలముగ మంటపంబు విలసన్నతి వ్రిత్తముగా నొనచ్చు౯టం 
బొలుపుగంటబ్రస్తుతింపం దగుం లోచయదామనిం గీత్తి౯ ధామునిన్‌. 


శాసన పద్యమంజరి 
సీ. _ఈహితసిద్ధిగా నేగె సూ రేశ్వర 
దేవ(దే)వుని సుప్రతిష్ట సేసె 
ఆదేవునకు భోగ మచ్చోట నిరువుట్టీ 
యుత్తమక్షేత్రంబుం గ్రొత్తచెజువు 
వెనుకదక్షిణభాగమున రెండు మజుతులుం 
దగుటవిత్తి యాచంద్రతారకముగం 
గొమరైన లోహితగోత్రుండు దామనా 
య్యా౯్తత్మజుం డగుపోచనాయ్యు౯పుత్రుం 
డంచితముగ దామనామాత్యుం డిచ్చె (శ్రీ 
గణపతిక్షితీశ కాయ్య౯భరణ 
భవ్యమూర్తి లెంకవంటి కోకునకు న 
న్నయ్యకుం బుణ్యముగ జనస్తుతముగ. 


1. రమణీయ- అని యుండవలయును. 
2. కోకవినుతవి-అని యుండవలయునేమో. 
3. విలసన్నతి- అని యుండవలయును. 


105 


106 శాసన పద్యమంజరి 


62. చందలూరు 
శ స. ౧౧౭౫ 
(ఈ శాసనము నెల్లూరుమండలములో ఒంగోలు తాలూకాలోని చందలూరు 
(గామమందు రామలింగేశ్వరస్వామి యాలయము నెదుటనున్న జాతిమింద చెక్కం 
బడియున్నది. Nellore Inscriptions Vol. 2. No. 238.) 


శా; శ్రీశాఖాబ్దము' లింద్రియాద్రిశశిధాత్రీసంఖ్యగా విస్ఫుర 
ద్వైశాఖంబున సప్తమిని దివస క్రీడ్వారంబునన్‌*షడ్విజి 
గీశుం బ్రీతిం బ్రతిష్ట సేసె వరభోగేంద్రుండు సేవైకవి 
ద్యావరుడు* చతుత్త్వన్‌ వంశుండు బుధధారుండు మారుండిలన్‌ 
స్వస్తి సమస్తప్రశస్తిసహితరి (శ్రీమన్మహా ప్రధాని సవ్వా౯ధికారి మాయిదేవ పెగ్గడ 


తంనేలిన అద్దంకి సింగ్గళదేవనికి తనకూ అభిట్రిద్ధిగా చెందలూరి చెంనామల్లినాధ 


౧ 


దేవర (అసంపూర్తి. ) 


శాకాబ్దము- అని యుండవలయును. 
దివసరాడ్వారంబునన్‌ - అని యుండనోపు. 

. ఇచ్చట గణము తప్పినది- సరియైనపాఠము చింత్యము. 
విద్యాశూరుండు- అని యుండనోపు. 

: చతుత్థ౯- అని యుండవలయును. 


రామి లు టై గ 


శాసన పద్యమంజరి 107 


63. బెజవాడ 
శ. స. ౧౧౭౭. 

(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడలో ఇంద్రకీలపర్వతము నడుగున 
ఖిలమయిన మంటపములో నొకజాతి స్తంభముమీంద చెక్కబడియున్నది. South 
Indian Inscriptions-Vol. IV. No. 716. ఆజాతిమీందనే యీ శాసనము 
పైని శ.స.౧౧౭౭ లో గొంటూరినారాయణదేవరాజుల ప్రధాని కూచెనపెగ్గడ 
అఖండదీపము వెట్టించినట్లున్నది. ఈ శాసనము కూడ నా కాలమునందే 
పుట్టినట్లూహింపవచ్చును. ) 

ఉ. (పాత్రు)ల సత్మవీంద్రుల విపశ్చిదనీకముం ట్రోచి నీ(తిచే) 

ధాత్రికి నెంత్రయేనియు ముదం బొనరించిన యీపరాంగనా 

పుత్రుండు దమ్మునారి బలింబోలి మహీతల మేలుం గావుతను 

ధాత్రియు నబ్దమిత్రుండు సుధాకరుండుం గ్గలయంన్తకాలమును. 


108 శాసన పద్యమంజరి 
64. పెదకాకాని 
శ. స. ౧౧౮౪ 

(ఈశాసనము గుంటూరుమండలములోని పెద్దకాకాని గ్రామములో వేణు 
గోపాలస్వామి యాలయము నెదుట నున్న యొక శిలాస్తంభముమీంద చెక్కబడి 
యున్నది. SOUth Indian Inscriptions Vol. IV. No. 700.) 

శ్రీశకరాజాభిషేక సంవత్సరంబులు ౧౧౮౪ దుందుభిసంవత్సర మాఘశుద్ధ 
దశమియు గురువారమునాండు కోటకాకాంటిని కీత్తి౯శ్రీగోపినాధనిని మాణికము 
ప్రతిష్టసేసి తిరుముట్ట మెత్తించి అంగరంగభోగములు దేవునికి సమప్పిం౯చె. 
క. కందం। శ్రీకీత్తి౯ గోపినాధునిం 

గా కాంటపురేశుం గొలిచి కౌస్తుభరత్న 

శ్రీకనురూపము నాంగా 

లోకములో మాణికము వెలుంగ్గుచు నొప్పెను. 
క. వినుతింప మానికమునకుం 

దనయుండు గీత్తిణయన బుట్టి ధమ్మ౯పరుండ్జె 

వనజోదరు (్రీకాయ్య౯ము 

నొనరంగం జేయించుచుండ్జె నుత్తమచరితను. 

(దీనితరువాతి భాగము చాల ఖిలమైనది.) 


శాసన పద్యమంజరి 109 
| 65. నంబూరు 
శ. స. ౧౦౯౭ 
(ఈశాసనము గుంటూరుమండలములో నంబూరుగ్రామమందు మల్లేశ్వరా 
లయములో నొకజజాతి స్తంభముమీంద చెక్కబడియున్నది. 5010 Indian Im- 
scriptions Vol. IV. No. 703.) 


క. _(ధరరిసి(ని) ధిరుద్రసమితిం 
(బర)గంగ భాద్రపదక్రిష్టపంచమి గు(రువా) 
సరము(న) సంగయకాముండు 
చిర తరముగ మండపంబు (సే)యించె ధరన్‌. 


110 శాసన పద్యమంజరి 
66. గణ పేశ్వరం 
శ. స. ౧౨౩౫ 
(ఈ శాసనము కృష్ణామండలములో గణ పేశ్వర గ్రామమందు దుర్గాంబగుడిలో 
నొకజాతిస్తంభముమీద చెక్కంబడియున్నది. 50102 Indian Inscriptions Vol. 
IV. No 952) 
సీ స్వస్తి సమస్తరాజన్యచూడామణి 
కిరణరంజిత పాద సరసిజా(తుం) 
డగుకాక తియ్యధరాధీశుశ్రీవాకి 
లికి నంగరక్షయె ప్రకటశాయ్య౯ 
ధనుం డనం బరగి యమ్మనుజేంద్రుం డొసగిన 
వెలనాంటినాయకస్థలము ట్రిత్తిం 
బెనుపొందం బడసిన పెదనీలినాయని 
యగ్ర నందనులు భయాత్తి౯హరులు 
పురుహూతనిభుం డగు బోలైయ'నాయుండు 
నాయకా(గణి గాళినాయకుండు 
ననంగం (బ)రగి రవని నతుల ప్రతాపసం 
పన్ను లధికబాహుబలులుఘనులు. * 
ఉ. _వారియనుంగ్గుందమ్ముండు సువన్న౯ గిరీంద్రసమానధైయ్యుం౯ దం 
భోరుహమిత్రతేజుండు ప్రభుత్వసమగ్రుండు వల్లినాయకుం 
డారంగ నగ్రజాన్మతి“'ననంతసమంచితధమ్మ౯కాయ్యములు 
ధీరుండు సేయుచుండ్డుం దగ దేవగురుద్విజపూజ లొప్పంగాను. 


. బొల్లెయ- అని చదువవలయును. 

. ఈపద్యములో నీపాదము లైదును గీతపాదములు రెండును గలవు. 

. సువణ్న౯- అని చదువవలయును. 

. అగ్రజానుమతి- అనునది సాధురూపము కాని యట్లు దిద్దిన ఛందోభంగమగును. 


ము రు NW = 


శాసన పద్యమంజరి 

చ. వరగుణరత్న రాసి యగువలైయోకును శివపాదపద్మష 
టృరణపతివ్రతాగుణవిశాలయశోనిధి యన్నె మాంబకును 
వరసుతుందైనపోచయ యవాయ్య౯భుజబలశాయ్య౯శాలి సుం 
దరజితమన్మథుండ్డు రుచిధామసుతేజుం డుదారమూత్తి౯యై. 
తమతల్లిదండ్రులకు' ధమ్ము౯వు రాజ్యాఖి 

బ్రిద్ధియుంగాం దనబుద్ధిం గోరి 

శరగుణరవిమిత శకసమాసితపుష్య 

సురపతితిధియును గురుదినమును 

వెలనాంటిలోపల వినుతింపంగా బేరు 

గలిగి క్రిమ్టాబ్దిసంగమమునందు 

పొలుపైన పెదదీవిపురమున గణపతీ 

శ్వరదేవునకు గొని కరము నేభ 

యింటి”నొసగి పెయ్య లేంభదిీ వెరసినూ 

రును నఖండదీపమునకు భక్తి 

దనరంగా రవీందుతారకముగ నిచ్చి 

పుల్లరియును విడిచె భూసుతుండు. 

కామరాజుగడ్డను సుక్షేత్రము యేందుము॥ శ్రీ ॥ 


29 


5. రాశి యగువల్లెయ- అని చదువునది. 

6. తల్లిదండ్రులకును ధమ్ము౯వు- అని చదువవలయును. 
7. నేంబదింటి- జి 

8. లేంబడి- కై 


111 


112 శాసన పద్యమంజరి 
67. నకరికల్లు 
శ. స. ౧౨౫౪. 
(ఈశాసనము గుంటూరుమండలములో నకరికల్లుగ్రామమునందు నరసింహ 
స్వామియాలయములో నొకజాతిమీంద చెక్కంబడియున్నది. ) 
క. డ్రీనారీసహితుండై 
శ్రీనరసింహుండు తనదు సేవాపరులను 
శ్రీనగరకంటి నెప్పుడు 
శీనిలయులం జేసి కరుణం జేకొనికాచును. 
సదా నగరకంటీశో నృసింహో భక్తవత్సల' 
తరంగితకృపాదృష్టాః* పాయాద్వోస్సావ్వ౯కాలికం. 
క. స్వస్తి శ్రీశకవష౯స 
విస్తరణం బెట్టిదనినం వేయిటిమీందో 
నిస్తారం మిన్నూజునుీ 
ప్రస్తుతి నేంబదియు నాల్గు వరలడిచోటను. 
శ్రీముఖవై శాఖ శితపక్షపంచమి 
నాదివారమున మధ్యాంహ్నమందు 
నగరకంటను శాంత నరసింహ్వదేవర 
సంనిదా .. మననంతలమునను 
జగములు వ్రోవం బాంచిళిపురంబుథీ 


లలా 


1. వత్సలః- అని చదుపునది. 2. దృష్ట్రా-అని చదుపునది. 

3. పాయాద్వస్సావ్వ౯కాలికమ్‌- అని చదువునది. 

4. మీందన్‌- అని చదువవలయును. 

5. నిస్తారమ్మిన్నూజును- 

6. అక్షరములు కొన్ని లోపించుటచేత సరియైనపాఠము నిర్ణయించుట కనువుగాక 
యున్నది. 


38, 


2 


శాసన పద్యమంజరి 113 
గోపళయ్యమనసు కోకి౯దీప్ప౯ 
అరుగ భూవరు శణిచ్చే” నని చెల్లనిచెనుకి 
బుడ్గాంకుం టెంబదిపుట్లుపొలము 
అదియు నూరుగా సమపి౯ంచెం జనుకాలి 
సింగవిభుండు నారసింహ్వునకును 
నారసింహ్వపురము నలినొప్పుచు నన 
వేమ మహింద్రు"* పుణ్యవిహర మయ్యె.. 


7, భూవరుండిచ్చె-అని యుండనోపు. 

8. నిచ్చెను- అని చదువవలయును. 

9. డేంబది- జ 

10. నలినొప్పుచును నననేమ మహిపు- అని యుండనోపు. 


114 శాసన పద్యమంజరి 
68. అమీనాబాదు 
శ స. ౧౨౯౮ 
(ఈ శాసనము గుంటూరుమండలములో అమీనుబాదా గ్రామమందు మూలం 
గూరమ్మగుడి యున్న కొండమీద చెక్కబడియున్నది) 
సీ, _శాకాబ్ద్బములు సహస్రమును నిన్నూంటతొం 
బదియెనిమిది యగు భవ్యసంఖ్యం 
గలిగి యొప్పారెడు నలవత్సరంబున 
మాఘమాసము పూణ౯మాదినమున 
విశ్వోత్తరుం డనవేమభూపాలుండ్డు 
దమకులస్వామిని కమృతకిరణ 
రేఖావతంసకు శ్రీమూలంగూరమ్మ 
కఖిలజగన్మాత కంగరంగ 
భోగసంసిద్ధికిని ధారవోసి ఇచ్చె 
(గామములు మూండు శ్రీకోటభూమియంద్దు 
పడిదరము మూలంగూరం బృన 'పలకలూరు 
దానఖచరేంద్రుం డాచంద్రతారకముగా. 


రబ్‌ 


క్రమపరిప్రాప్తసామ్రాజ్యసింహాసనా 
ధ్యాసియె యఖిలరాజాధిరాజ 
పరమేశ్వరుం డ్డాజిపాధ౯ండ్డు సెదకోమ 
టన్న వేమాధీశుం డ్డధి౯ సురభుం 
డైని కూమ్మి౯పినతండ్రి యనవేమభూపతి 
సేసినధమ్మ౭౯మూజి౯తముగాంగ 
నీగ్రామములు మూంటి కెల్లకాలంబుభో 
గైశ్వర్యసవ౯మాన్యతలనొసంగా 


శాసన పద్యమంజరి 115 
నంవికకు మూలంగూరమ కఖిలజనని. 


కధి౫ం గట్టించ్చె భువనమోహనముగాంగ 
సమధికోన్న తానభంకికషంబు లైన 
గుడియుం బ్రాకారవలయంబు గోపురములు. 


1. గూరంబ్బు-అని చదువవలయును. 
2. సురభుండ్లౌ- ” 
3. సమధికోన్నతి నభ్రం- ” 


116 శాసన పద్యమంజరి 
69. తాళ్ళపొద్దుటూరు 
శ. స. ౧౩౦౦ 
(ఇది కడపమండలమునందలి తాళ్ళప్రొద్దుటూరుగ్రామమందు ఆంజనేయ 

స్వామి యాలయమునకుం దూర్చుగా నున్న జాతిమీంది శాసనము. శాసనకాలము 
చెప్పంబడలేదు. లిపినిబట్టి శ.స. ౧౩౦౦ ప్రాంతముదని చెప్పవచ్చును) 
ఇల జగతాపిఖద్ద్గమున నీల్గినవీరు(ణి)1 రంభవుచ్చుకోం 
దలంచినం దూప్పుగదిక్కునఘ్రితాచి గిసుక్కునం దుమ్మె నంతలో 
పలం జనుదెంచ్చె వా(ని)కులభామిని (నింగి పధంబునందు ని 
ప్పలతకు రంభయు న్వెలజువాటిన నవి(రి) దోడికామినులు. 
గురుమరణోచితం బయినకోపమునం జమదజ్ఞిజుండు2ము 
న్నిరువదియొక్కమాంటు ధరణీశునెల్లను జంపి యమ్మహా 
పురుషుండు మర్యలోకమునంబుట్టి వధింపంగం బాపమంచు వి 
స్తరముగం దాలె3 గాక జగతాపి దలంచిన నాండ చంపడే 
తురగచమ(౫)౦బునం గరమొప్ప నెటికింగాం 

బసరించి దానన ముసుంగువెట్టి 
తెలు పెక్కం గలివోవ బుళగినవునుక మిం 

చిన వెండికోరంగాం జేతంబట్టి 
ఏనుక4తలలలో నెసగిన ముత్తియుం 

బులు గుంకుమాక్షతంబులుగం బోసి 
వేతాళధాకినీభూతంబులార మీ 

కును ముంజికం బని కుడువంజెప్పి 
యొక పిశాచవధూటి దో నుత్సహించే 
రాయజగతాపగంగ భూరమణుం డాజి 
సమరం బెండ్లికొడకు మల్లావనీశుం 
బెలంగి సురశాంతతోం బెండ్లిసేయునపుడు. 


2 


శాసన పద్యమంజరి 117 


ఉ. 


నరాల డై అగు = 


పన్ని తురంగమంబునకుం బక్కెర వెట్టినవాత౯ (హే?) రిచే 
విన్నభయంబునం గలంగె వీసరనాండునుం జక్రగొ(ట్ట)మును 
మన్నియ (వడ్డెక్కేలియ) మ(ల... ద్యన) వేంగి గళింగ లాదిగాో 
నిన్నియు నొక్కనాండ ......... (నేజువ భీమనిపాలుథాడికిని. ” 
(ఈచివర పద్యమునకుం బైపద్యముతో సంబంధమున్నట్లు తోంపదు.) 


. వీరుని-అని చదువునది. 

. గురుమరణోదితం బయిన కోపమునం జమదగ్నిజుండు-అని చదువునది. 
. దాళెం-అని చదువవలెను 

. ఏనిక-అని చదువవలెను. 


బెండిలి... అని చదువవలయును. 
ఈపాదమునకు సరియైనపాఠము నిర్ణయింపవీలు లేకున్నది. 
ధాటికిని- అని కాని, దాడికిని అని కానీ యుండవలయును. 


118 శాసన పద్యమంజరి 


70. ద్రాక్షారామం 


శ. ప. ౧౩౦౩ 
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామమున భీమేశ్వరాలయము 
లో ఉన్నది. SOUth Indian Inscriptions Vol. IV. No. 1379.) 


శకవరుషంబులు ౧౩౦౩ గు నేటి వైశాఖ శు ౧౦ గు! 


2 


నంద్దిదీపావలి నాట్యకల్యాణహో 
మశనివారగయాకణమంటపములు 
దిరుచుట్టుమాలియ దివ్యలింగ్గంబుల 
గుళ్లు వజంపురాకోట గోపు 
రములు వాతాళగేహములు సోపానభాం 
ద్దాగారవివిధ ధాన్యాలయములు 
వంటయిండ్లు సతు ద్వా౯రకవాటములు 
వేమ దాక్షారామభీమనాధు 
నగర నాచంద్ర తారకోంన్నతులు దిశల 
వెలయు జేయించ్చె నన వేమువేచురాను(?) 
విజయీ చంజ్ఞ ధామునిజగనొబ్బగండ్డం డహిత 
ఖండనోద్దండ్డదోద్ద౯ండ్డమండ్డనుండు. 
ప్రకాశ భారతీ యోగి కావ్యం । పెద్దనాచాయ్య౭౯లిఖతం శ్రీ | 


1. యిండులు- అని చదువవలయును. 
2. విజయ- అను పదమధికముగా నున్నది. 
8 చండ్డధాముండ్దు - అని యుండనోపు 


శాసన పద్యమంజరి 119 


71. ద్రాక్షారామం 
శ. స. ౧౩౦౩ 
(ఈ శాసనము దాక్షారామములో భీమేశ్వరాలయమున నున్నది. శాసన 
కాలము చెప్పబడలేదు కాని, కావ్యకర్త యొక్కందే కావున ౭౦ వ శాసనము 
నిదియు నేకకాలమునందే పుట్టియుండునని యూహింపందగి యున్నది. 5012 
Indian Inscriptions Vol. IV. No. 1380.) 
సీ, అమరాద్రి భీమేశ్వరావాస మబ్దిస 
ప్తకము గ్రీసప్తగోదావరంబు 
వలయాచలేంద్రంబు వజపుజాకోట 
గులపర్వతంబులు గోపురములు 
దిరుచుట్టుమాలియ యరవిందజాండ మ 
మత్య౯లోకము నాట్యమంటపంబు 
పరివార దేవతాభవనంబు లీచతు 
ద౭౯శభువనంబులు (దారకములు 


గనక కుంభతతులు గాంగ దాక్షారామ 

మన్నవో(ంతు) వేమనానుజుండ్డు 

గడు నపూవ్వ౯భ్రిష్టి! గావించి వాసన 

కెక్కె శ్రీవేమ సితయశుంణ్లు" 

ప్రకాశ భారతీ యోగి కావ్యం! పెద్దనాచాయ్య౯లిఖీతం. 


jp సృష్టి- ఆని చదువునది. 
2. నాల్గవపాదము “శ్రీలకెక్కె వేమసీతయకుండు” అని యుండనోపు. 


120 శాసన పద్యమంజరి 
72. ఫిరంగిపురం 
శ. స. ౧౩౩౧ 
(ఈశాసనము గుంటూరుమండలములో ఫిరంగిపురము (గామమందు 
వీరభద్రస్వామిగుడి యెదుట శిలాస్తంభము మీంద చెక్కంబడియున్నది. Epigraphia 
Indica Vol. Xl.) 
సీ, _ శాకాబ్దములు సహస్రమును మున్నూంటము 
ప్పదియొక్కండును నైన భవ్యసంఖ్య 
వఅలువిరోధిసంవత్సరంబున ఫాల్లు 
నంబున బహుళపక్షంబువిదియ 
శుక్రవారంబున శుభముహూత౯ంబున 
శ్రీదాన్యవాటిపురాధిపతియుం 
గ్రిష్ట వేణ్నాజలక్రీడావినోదుంద్దు 
నగుగన్నభూపాలుననుంగుంబు త్రి 
వీరనారాయణుండు వేమవిభునిదేవి 
భూరిసద్దుణనికురుంబ సూరమాంబ 
జగము వినుతింప సంతాన సాగరాఖ్య 
వరతటాక ప్రతీష్టోత్సవం బొనచ్చె౯ 
జహ్నవీయమునాదిసకళపావననదీ 
విమలతీద్ధాణంభఃపవిత్రితంబు 
సవిధదేశస్తాయి" శివమౌళిబాలేందు 
కౌముదీసంఫుల్లకైరవంబు 
బహుమహాపరివాహపాధోభరధ్వాన 
ఘుమఘుమాయితదిశాగోళకంబు 
జలసారణీసేకసంవధి౯తా నేక 
వనవినీతాధ్వగాధ్వశ్రమంబు 


a 


శాసన పద్యమంజరి 


2 


బలవదురుమత్స్యకచ్చపడుళికుళీర 

తిమి తిమింగిళవిక్రమక్రమవిహార 

తరళతరతుంగభంగకదంబచుంబి 

తా(భ్రవీధి సంతానమహాపయోధి. 

కపటసూకర మైన కైటభాసురవైరి 
ఖురపుటంబులం బరిక్షుబ్న మయ్యె 

రఘుకులోద్వహధనుర్యంత్రముక్తములైన 
చిచ్చుజిమ్ముల వేండిం జేవదబిగెం” 

గుంభసంభవునిహస్తాంభోరుహంబున 
నాపోసనం బయీ హ్రాసమొందెం 

బాషాణముల నచ్చభల్లగోలాంగూల 
కపియూధములచేతం గట్టువడయె 

వనధి యేభంగి సరివచ్చు ననంగవచ్చు 

నారసాతలగంభీరవారి యగుచు 

నపగతాపాయ మగుచు శోభాధ్య మగుచు 

ననుపమం బైనసంతానవనధితోడ. 


(దీనితరువాత నీయర్థమునే తెలుపు సంసృృతపద్యములుగలవు. 


ఆపద్యముల చివర- 
విద్యాధికారీ శ్రీనాథో వీరశ్రీ వేమభూపతేః 
అకరో దాకరో వాచాం నిర్మళం ధర్మశాసనం. 
అనియున్నది. 


1. స్థాయి- అని చదువునది. 
2. దతిగె- 
3. నాపోశనంబయి- అనిచదువునది. 


121 


L22 


ర 


శాసన ప్రతిబింబము 


ఫిరంగిపుర శాసనభాగము 


క్‌ యేటుఈ 


ee zt 


నసుతుుటైజిచయనం: 


న 
రేగరాట్రనొుషస్ధుతరం జ టెచుూల్రా. 
వెదంర్లీయం్లరడంచె ప్రయా bo, 
సగ వస్తైప వంిద్చంలుదింగిల్ల 
గజిస్రేయుశుద్ని స్ట లాస్టైతుచత్నంయ 
అతెఈతా స్టైదయింప్రప తరలిన 
౧౩పవాముదోపల పష నిమతేదుక. 
మైవం కరెశృరి డం ౧8 
ఒజ-తాఫర్టో వఖుణంచరారే కర్ర 

కత రారారా 
figs సనా ఇ os 4; 


శాసన పద్యమంజరి 


శాసన పద్యమంజరి 123 


73. అమీనాబాదు 
శ. స. ౧౩౩౨ 
(ఈ శాసనము గుంటూరుమండలములో అమీనాబాదా గ్రామమున కీశాన్య 
మూలనున్న పుల్లరిబో డనుకొండ పడుమటి ప్రక్కను వరాలగాది యను బండ 
కుత్తరముగా చెక్కంబడియున్నది. Government Epigraphist's collection 
No. 543 of 1999.) 
సీ. _ శాకాబ్బములు సహస్రంబును మున్నూంట 
ముప్పది యేడును యొప్పు" మిగుల 
మహనీయ మైనమన్మధవత్సరంబున 
మఖమాసమునం బూణ్ని౯మాదినమున 
హేమాద్రి దొనచింతామణి యరిరాయ 
బసువశంకరుం డాజిఫల్గునుండ్డు 
సమదారిరాయవేశ్యాభుజంగుండ్దు వే 
మయ రాచ వేమనక్ష్మావరుండ్డు 
దల్లిసూరాంబచే సముత్సంన్న మగుచుం 
బరగు సంతానవాది౯కి వరువగాంగ 
నొలయు గిరివాహినుల జగనొబ్బగండ 
కాలువ ఘటించే నా తారకంబుగాంగ. 
శ్రీ నాథకృతి. 


1. నొప్పు అని చదువునది. 


124 శాసన పద్యమంజరి 
74. వేదాద్రి 
శ. స. ౧౩౩౯ 
(ఇది కృష్ణామండలము నందిగామ తాలూకాలోని వేదాద్రిగ్రామమందు 
లక్షీనరసీంహస్వామి గుడిలో నొకజాతిమీద చెక్కబడియున్నది. GOVernment 
Epigraphist' s Collection No. 306 of 1924) 
శుభవస్తు, స్వస్తి శీశకవష౯ంబులు ౧౩౩౯ అగు నేంటి హేమళంద్బి సంవత్సర 
శ్రావణ శు ౫ గు స్వస్తి శ్రీమన్మహామండ్డలేశ్వర మహారాయ రాయపరమేశ్వర 
అవఘళి రాయమాన మద౭౯న శింగ్లిణీ శంకార రాయపక్షి సా(ళు)వా బిరుద 
ప్రతాప పేరోజు(సు)లు తాను రాజ్యప్రతిష్టాప(నా) చాయ్యు౯ండైన మసదనయేలి 
అబి()బునిదామలు మలకవొడయు(ల)ంగారి అనుజన్ముండై న శరఖుమలుక 
జైనదివొడయలు తూప్పు౯దేశము క్రిష్ణవేణ్యాతీరం వోడపల్లి వజీరుబాద యేలుచుంన్న 
తన నిజహితుండైన యీజదిమలుకంగారిని గశ్రీకృష్ణవేణ్యాతీరము శ్రీరంగ్గరాజుకొండ్డ 
యేలం బుత్తెంస్తేను సకళధంమ్మ౯ణముల లోనుంన్ను పరమధంమ౯ మని 
తమవొడయులైన జైనదిమలుక వొడయులకుంన్ను నిదామలుమలుక వొడయల 
కుంన్ను పేరోజుసులు తాని భొందాలమ్మంగారికింన్నిం బుణ్యముగాను జైనదిపురము 
చెజువు గట్టించ్చి అంన్నదాన వుదకదానములు వెట్టి బ్రీరంగ్గరాజుకొండ్డ ్రీకృష్ణవేణ్యా 
నీళ్ళజేవు పృథివింన్ని ఆకాశమున్నుం గలకాలము అచంద్రాక్క౯ స్తాయిగాను 
సౌపానములు గట్టించి పృథివి రాజ్యము చేయుచుండ్జెను. 


శా. _్రీరంగ క్షితిపాలు శైలమునకుం జెంనొంద్దువాయవ్యమం 
దారంగ్గాం దగు నీజిదీమలుక దానాచంద'తారాక్క౯మై 
భూరంగం బగుం గృష్ట వేణ్యదరళోపూతోదకప్రాప్తిచే 
(సారంగ్లాఖ్య వహింఫ్పంజేసె నౌరా” సౌపానమాగ్గ౯ంబిలనూ. 
మంగళమహా శ్రీశీం జేయును. 


1. చంద్ర - అని యుండవలయును. 
* తటినీ- అని యుండనోపు. ” నవురా- అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 125 


75. వేదాద్రి 
శ స, ౧౩౩౯ 


(ఇది 74 వ శాసనముక్రిందనే యున్నది. Government Epigraphist's 


Collection No. 307 of 1924) 


గీ. 


ర 


వొరుండు చెసిన ధమ్మంబు వుండ్డనీక 

చెజిచి ధమంబు దనదని చేశినట్టి 

నరుడు అబివది” వేలేండ్లు నరకమంద్దుం 

గూలి క్రిమికీటకాకృతిం గుంద్దుచుండూ 
గ్రీకృష్ణాతటినీతటోంన్న తరమాగ్రీరంగ్గభూపాచల 
ప్రాగల్ళ్వాధిప యాజిదీమల్ము (జికృత్వాయశో ధామకం 
సోపానాంకితశాసనప్రకటితం శాతాబ్దపద్మోద్భవ 
శోచిత్రేశశి హైమళంబికరదాద్యావాసరే శ్రేయశే శ్రీ శ్రీ. 


తగవును ధంమ్మణంబు దయయును నేప్రొద్దం 
దనమనంబునం గలిగోదనరు నితండు 
సత్రంబుం జలివంద్రి సతతంబు వేద్మతో 
విలశిల్లంగం"* బెట్టి వెలయు నితండు 
ముదమంద వేమాద్రి'ముండ్రేవు క్రిష్ణకు 
సౌపానములు దీచ్చె౯ం జతురుం డితండు 
చెటువులుం బెండ్లిండ్లుం" జేయించ్చెం బ్రేమతోం 
గలిగిన సత్మీత్తిణ ఘనుం డితండు 
అనుచుం గొనియాడుదురు నిన్ను నఖీలసభల 
మలుక మహబూపు వరపుత్ర కలితఘా(త్ర 
దానగుణశీల నింమ్మ౯ల “ధమ్మణలోల 
మహిళగుణసాంద్ర యీజెదీమలుక చంద్ర. 
శుభమస్తు 


126 శాసన పద్యమంజరి 


1. ఒరుండుచేసినధమ్మణంబు నుండనీక- అని చదువునది. 

2. చెజిచిదమ్మ౯ంబు తనదని చేసినట్టి- 

8. అటువది 

4. సంస్కృతశ్లోకము రెండవపాదములో ఛందోభంగము కలిగినది. నాల్గవపాద 
మనన్వయముగా నున్నది. 

ర్‌. గల్గి- అని చదువునది. 

6. విలసిల్లంగం- అని చదువునది. 

7. వేదాద్రి- అని యుండనోపు. 

8. బెండ్లిండ్లు- అని చదువునది. 

9. గాత్ర- || 


శాసన పద్యమంజరి 127 
76. పిఠాపురం 
శ. స. ౧౩౫౦ 

(ఈశాశనము గోదావరీ మండలములో పిఠాపురమునందు కోమటిపేం 
టలో గున్న జాతిమసీదు వీథియరంగుమీంద నున్న యొక స్తంభముమీంద చెక్కం 
బడియున్నది. ఈమసీదులో నే వేటొకచోట నున్న యింకొకశసనములో “స్వస్తీ 
శ్రీశక వషం౯బులు ౧౩౫౯ అగు నేంటి సాధారణ సంవత్సర మాఘ శు ౭ శు 
గొంతిమాధవ పెరుమాళ్ళకును వాసిరెడ్డి పోతినేండు నగరి దక్షిణభాగాన లక్ష్మీదేవమ్మ 
నగరు కట్టించి ప్రతిష్ట చేయించెను.” అని యున్నది. ) 


క్రీ నింణ్ణ నెవ్వనికీత్తి౯ నిఖిలలోకంబ్బుల 
చంద్రి-కావిష్ఫార 'సాంద్రగరిమ 
వుండె” నెవ్వనియింట్ట పుండ్డరీకాక్షుని 
ప్రాణవల్లభయైన పద్మనయన 
(పం)డె నెవ్వనికృపాపాధోధి నిలయెల్ల 
ధాన్యసంపూన౯"వదాన్య యగుచు 
మండె నెవ్వనికోపమహిమానలంబుచే 
అరివీర* గేహంబు లక్షణంబ్బ 
అనుచుం గొనియాడుదురు నిన్నునఖీలసభల 
వేమభూపాలకారుణ్యవిమలపాత్ర 
ప్రబలకర తేజ వాసయప్రభుతనూజ 
మనుజదేవేంద్ర పోతకుమారచంద్ర. 


1. విస్ఫార- అని చదువునది. 

2. నుండ్జె- 

3. సంపూణ్న౯ - అని చదువునది. 
4. నరివీర- 


128 శాసన పద్యమంజరి 
77. పంచదార్ల 
శ. స. ౧౩౫౪ 

(ఈశాసనము విశాఖపట్టణమండలములో పంచధారలగ్రామమందు శ్రీధర్మ 
లింగేశ్వరస్వామిగుడిలో ఆస్థానమండపమం దొకజాతిమీంద నున్న శాసనములోం 
జిట్టచివరభాగము. దీనికి ముందున్న గద్యములో “శీశుభాభ్యుదయ శక వషం౯ాబులు 
౧౩౫౪ అగు నేంటి పరిధావిసంవత్సర వైశాఖశు ౧౫ మొదలుగాను చంద్రవంశ్యుం 
డైన నాగేంద్రదేవచక్రవత్తి౯కిని, భవాని దేవంమగారికిని సుపుత్రుండైన కుమారయెజ్ఞ 
మయంగారు పరమేశ్వర ప్రీతిగాను ఆయాదేవస్తానాలయందుల దేవళ్ళకు 
సమప్పి౯ంచ్చిన ధమ్మా౯ల వివరం” అని యున్నది. South Indian Inscrip- 
tions Vol. VI. No. 663.) 


ఉ. (్రీ(శ్రీత)వ(క్షు)ం డింద్దుకులసింధుసుధాకరమూత్తి౯ సంతతో 
పాశ్రితబంధురక్షణకృపావశవత్తి౯ణ చతుసముద్రస 
మ్మిశ్రితకీత్తిలణ లోభిన్భపమిండం ... డికరి' సవ్వ౯లో 
కాశ్రయచక్రవర్తి మహిమాధ్యుండు నాగయయెట్జండువ్వి౯లోను. 


1. గణము తప్పినది. 


శాసన పద్యమంజరి 129 
78. యనమదల 
శ. స. ౧౪౫౩ 
(ఇది గుంటూరుమండలములోని ఎనమదలగ్రామమందు వీరేశ్వరస్వామి 
గుడి ప్రాకారముమీంద నున్న శాసనము.) 
సీ గుణ బాణగతిచంద్ర గణనంబు శాలివా 
హనశక వర్షంబు లవనియందుం 
బరగు నందనభాద్రపదశుద్ధదశమిని 
సోమవారము నాండు ప్రేమతోడ 
నెనమదల” వీరన్న కిరువుగాం బ్రాకార 
మును భోగరాగంబు లనువు పజచె 
తననాధుం డయ్యపదండ్డ నాయకునకు 
పుణ్యంబుగా నని బుధులుపొగడ 
తారతారకమందార శారదా (భ్ర 
తుహినహిమకరవిఖ్యాతినహరహంబు 
గెలుచుసల్మీత్తి౯ ధనముగా మెలంగ నేర్చు 
మల్లనరనాధుచినబొమ్మమనుజవిభుండు. 


స్వస్తి శ్రీజయాభ్యుదయ శాలివాహనశకవరషంబులు ౧౪౫౩ అగు నేంటి 
నందన సంవత్సర భాద్రపదశుద్ధ ౧౦ సోమవారము నాండు రాయసం అయ్యపరు 
సయ్యవారు కొండవీటీసింహాసనము పాలించంగాను ఆయన సేవకుండు చినబొమ్మ 
నాయండు వీరేశ్వరుని ప్రాకారము ఖమండపములు సమర్పించెను॥ ఆయన మది 
బాణాల వీరయ్య పదకము సమర్చించెను॥ 


* ఒక మాత్ర యధికముగా నున్నది. నేనమదల్‌ అని చదువవలయును. 


130 శాసన పద్యమంజరి 
79. కొండవీడు 
శ. స. ౧౪౬౦ 
(ఈపద్యము గుంటూరుమండలములో కొండవీటికోట యుత్తరపు (కొండపల్లి) 
ద్వారము కుడివైపుగోడమీంద చెక్కబడియున్నది. అచ్యుతదేవరాయలు శ.స. ౧౪౬౦ 
ప్రాంతమున రాజయ్యెను గావున నీశాసనము శ స ౧౪౬౦ ప్రాంతమున బుట్టిన 
దనవచ్చును. ) 


స నిర్మించ్చె నేమంత్రి నిరుపమప్రాకార 
నవకంబ్బుగా గోపినాథపురము 
నిలిపినాం దేమంత్రి నియత వైభవముల 
గోపికావల్లభుం కూర్మివెలయ' 
పాలించ్చు నేమంత్రి ప్రకటధమ౯ఖ్యాతి 
మహిమహిరంగ నంధ్రమండ్డలంబ్బు 
గెలిచినాం దేమంత్రి లలితవిక్రమమునం 
బ్రబలుండై యవనులబలము నెల్ల 
నతండు భూపాలమంత్రీంద్రసతతవినుత 
ధీవిశారదుం దచ్యుత దేవరాయ 
మాన్యహితవత౯నుండు శౌర్యమహితయశుండు 
భానుతేజుంద్దు రామయభాస్మరుండ్డు 


1. గూర్మి వెలయ- అని చదువునది. 


శాసన పద్యమంజరి 131 
80. వంకాయలపాడు 
శ. స. ౧౪౬౨ 

(ఈ పద్యములు గుంటూరుమండలమునందు వంకాయలపాడు గ్రామములో 
గోపిసముద్ర మను పెద్దచెజువు గట్టుక్రింద నున్న శిలాస్తంభముమీంది పెద్దసంస్కృత 
శాసనము చివరనున్నవి. ఈ శాసనములో కర్ణాటరాజగు అచ్యుత దేవరాయలమంత్రి 
రామభాస్మరునిసోదరియు “ప్రతాపయల్లప్రభు” ధర్మపత్నియు నగుచిన్నాంబ గోపీనాథ 
సముద్ర మనుపేర నొకతటాకమును ౧౪౬౯ వ శకసంవత్సరమందుC ద్రవ్వించెనని 
చెక్కబడినది.) 


చతురజనానీతసప్తపావన నదీ 
తీథణపవిత్రి తాధిక జలంబ్బు 
సవిధ దేశవిశాలసరసరసాలాది 
ఫలరసజంబ్బాలభాసురంబ్బు 
కలకంఠచంచ్చరీక శుకకలాలాప 
కలితమందమనోజకౌతుకంబు 
ఘటితకుల్యాగతమననీరసంచ్చార 
సంవద్ధి౯తానేక సస్యచయము 
చక్రవాళాచలోపమచారు సేతు 
బంద్ధబంద్దుర నీరంధ్ర(భా)సురోర్మి 
చుంబ్బితా(౦బ)ర మత్యంత్తసుకృ( )ణిస 
నాధశుభ నిధి శీగోపినాధజలధి. 
జనతృష్టమాన్చని జలముం బూనకయున్న 
పవనజుచే దాంటంబడకయున్న 
మంథానభూధరమధితంబుగాకున్న 
మాంటిమాంటికి నుబ్బి మరలకున్న 
గరళంబు దనలోనం గలిగి లంగకయున్న! 


1. లొంగకయున్న - అని యుండవలయునా? 


132 


2 


2 


శాసన పద్యమంజరి 
నొక వే(ల)లోంబడి యుండకున్న 
(బ)డబాగ్ని కీలలం బరిత(పిం)ప్పకయున్న 
నొడంగూడి( )న వారి నొరయకున్న 
జలధి సరివచ్చు మాధుర్యచారుజలము 
నపగ తా(ఖిలదోషంబు నగుచు ధరణిం 
దననదీనత్వమహిమచే ననుదినంబు 
వెలయు శ్రీగోపికానాథజలధితోడ. 


శ్రీమించ్చు గన్నడక్తితివరాచ్యుత రాయ 
సన్మంత్రిరత్నంబు జలజనాభు 
పాదాబ్ది సేవాతిభాసురహృదయుండ్డు 
కొండ్డవీటిధరామండ్డలేంద్రుం 
డైన రామయ భాస్మరామాత్యుసోదరి 
యనఘ ప్రతాపయల్లార్యపత్ని 
పర్వతేశ్వర దేవుభక్తింబ్రతిష్టించి 
గామా(ది)ిభోగము ల్లలుగంజేసి 
చిన్నమాంబిక నిజ(క్ళ)తస్థిరతరా గ్ర 
హార వంకాలపాటిశు(భా)పరాఖ్య 
రామచంద్రపు(రా)భ్యణ్న౯సీమయంద్దు 
విప్ర(సుతృలసంధానవిమలమతిని. 


కణ్నాటభూపాలఘనకృపాక (లి)తవి 


చంద ప్రతాపభాస్మరుండద్దు భాస్మరదండ 
నాధుసోదరి మహోన్నతగుణాధ్య 
పూని షోడశ మహాదానవిద్యాప్రాఢిం 


శాసన పద్యమంజరి 133 
జిరకీర్తి గనిమన్న చిన్నమాంబ 


దుగ్గాంబునిధితోడం దులదూంగు గోపికా 

నాధసముద్రంబు నలువుమీర 
ధరణిం గట్టించ్చె నాచంద్ర తారకముగ- 
(అసంపూర్ణము. ) 

(ఈపద్యములలో మొదటిపద్యము మాత్రమే మాతృకనుబట్టి నేను వ్రాసినది. 
తగ్గినవి వంకాయలపాటి సత్యనారాయణ యనునాయన ట్రాసి పంపినవి. వీనిలోని 
వర్ణ క్రమ మెల్లెడల యథామాతృకమని చెప్పననువుపడదు. (శ్రీనాథుని ఫిరంగిపుర 
శాసనపద్యముల ఛాయ పద్యములందు స్పష్టముగాం గానవచ్చుచున్నది. ) 


134 శాసన పద్యమంజరి 
81. దుర్గి 
శ. స. ౧౪౭౫ 
(ఇది గుంటూరుమండలములో దుగ్గిగ్రామమందు వంకేశ్వరస్వామి గుడి 
ముఖ మండపమంలో నొకజాతి స్తంభము మీదనున్న శాసనము. శ. స. ౧౧౭౩ 
ప్రాంతమందు రామ దేవపండితులు తమతండ్రి వాయిపండితుల పేర 
వంకేశ్వరదేవుని ప్రతిస్టచేసినట్లు మజియొక శాసనమునందున్నది. ) 


సీ, _ కాకితాంన్వయుడైన 'గణపతిదేవని 
పండితుం డ్డగువాయిపండ్డితుండు 
యేపారి దుగ్గెవంకేశ్వరదేవుని 
వ్రితి నూత్న నగరప్రతిష్ట శేశె* 
క్రితము ముంన్నూ రేండ్లకిందట ఇప్పుడో 
నగరికంభము" జాలు పగిలియుంన్న 
మలిపించ్చి తెప్పించి నిలిపించె కంభములో 
తలప " గోచరమైన తరము లెత్తి 
జగతి ఆచంద్రీ తారాకణమగుచు నెరయ 
నికిలజను లలర ప్రఖ్యాతిని వహించె 
(భాగ్య సవుభాగ్యనిధి)” పరమ వైష్టవసజ్ఞన పారిజాత 
కోరి సద్గుణమణి పెదకూరపాటి(వంశాబ్ధచంద్ర) 
దీపితోదారి మాదయగోపశవురి. '* 
ప్రమాదీచసంవత్సర పువ్యశు ౧౦ సో॥ కూరపాటి గోపినెండు దుగ్గెవంకేశ్వర 
దేవుని కంభం ప్రతిష్ట సేశను. 


. కంబము అని చదువునది.  పెక్కుచోటుల విసంధు లున్నవి. 
. తలంపం గోచరమై-” 11. శౌరి- అని చదువునది. 


1. యుండైన- అని చదువునది. రి. నాచంద్ర- జ 

2. ఏపార- 9. నిఖిలజగములం బ్రఖ్యాతిని వహియించె- 
3. ధృతి అని యుండనోపు. అని యుండనోపు. 

4. సేసె- అని చదువునది. 10. కుండలీకరణములు చేసినభాగములు 
5. క్రిందట నిప్పుడా- విడిచినచో నైదు గీతపాదము లగును. 
6 

7 


శాసన పద్యమంజరి 135 


82. అహోబిలం 
శ. స. ౧౫౦౦ ప్రాంతము. 

(ఇది కర్నూలుమండలములోని ఎగువ అహోబలముందు అహోబలస్వామి 
యాలయముగోడమీంద నున్న పద్యము. వ్రాంతతప్పులు పెక్కులు గలవు. లిపిని 
బట్టి శాసనము ౧౫౦౦ ప్రాంతము దనవచ్చును.) 
సీ _ తిరిగెం గవ్వంబై శరధిలో నొకకొండ 

వుగృనివిల్లయ్యె నొక కొండ 
ఆలంగా(చుటకై హరియెత్తె నొకకొండ 
వుదధిలోపల దాంగె నొకకొండ 
రయమునం బెకలించె రావణుం డొకకొండ 
సృక్కెం గుమారుచే నొకకొండ 
వరముని ఆజ్ఞ గవ్వ౯ మణంగె నొకకొండ 
వువ్వి౯ం జుట్లువెట్టె నొకకొండ 

వున్న కొండలుం గపులెత్తి రుదవిడిని 

చారుధీరత నీతోడ సవతుశాయ 

యెన్నివిధములం దలంచిన యింకం గలరె 

అలఘుదోద౯ండ వీణితిమయకొం(డ). 

వ్రాంతతప్పులు మెండుగా నుండుటచే వానిని సవరించి యిప్పటి వర్ణ 
'క్రమానుసారముగాం బైపద్యము క్రిందం జూపంబడినది. 


సీ తిరిగెం గవ్వంబయి శరధిలో నొకకొండ 
యుగ్రునివిల్లయ్యే నొక్కకొండ 
యాలం గాచుటకునై హరియెత్తె నొకకొండ 
యుదధిలోపల దాంగె నొక్కకొండ 


136 


శాసన పద్యమంజరి 

రయమునం బెకలించే రావణు డొకకొండ 

స్రుక్క గుమారుచే నొక్కకొండ 
వరమునియాజ్ఞ గర్వ మణంగె నొకకొండ 

యుర్విం జుట్టులు వెట్టె నొక్కకొండ 
యున్న కొండలం గపులెత్తి రుద్దవిడిని 
జారుధీరత నీతోడ సవతుసేయ 
నెన్ని విధములం దలంచిన నింకంగలవె 
యలఘుదోర్దండ వీణ తిమ్మయ్యకొండ. 


శాసన పద్యమంజరి 137 


83. అమీనాబాదు 
శ. స. ౧౫౧౪ 

(ఈపద్యము గుంటూరుమండలములోని అమీనుబాదాగ్రామమందు 
మూలాంకురమ్మగుడి తూర్పు ద్వారము కుడి ప్రక్కను చెక్కబడియున్న శాసనములో 
నిమిడియున్నది. ఇది గోలకొండరాజయిన ఇభరాం (1012010) పాదుషా గారి 
సేనానాయకుందైన అమిడ్‌ మలక (AMin-l-mu]ట) గారు శ. స.౧౫౧౪ కు 
సరియైన నందనసంవత్సర వైశాఖ శు ౩ గురువారము నాండు చెక్కించిన 
ప్రతాపధర్మశాసనమని యున్నది. ఇభరాంగారు కొండవీడురాజ్యమును సంపాదించిన 
విషయమును జెప్పునవసరమున నీపద్యము చెప్పబడినది.) 

“మొదలను శాలివాహనశకవర్షంబు లగు ౧౫౦౨ అగు నేడు విక్రమ 
సంవ్వత్సర చైత్ర బ ౧౪ భవుమవారంనాండు హజరత్‌ యిభరాహిం పాదశహ 
వొడయలుంగారు తమనామజాదు అంపితేను- 

దాటగ' నేంగి వుద్దగిరి* దాకొ౯ని వెంకటరాజుం దోలి ముం 

గోటలు లగ్గవట్టి వినికొండ్డయు బెల్లముకొండ్డ తంగ్గెడల్‌ 

పాటపరిన్‌ హరించ్చి మరి బల్మిని గైకొనె కొండ్డవీడు క 

నాటక రాజధాని యిభరాముండు బాహుబలంబు మీరుచునూ, 

యీలాగు ప్రతాపాన కొండవీంటి రాజ్యం పుచ్చుకొని రాజ్యం పరిపాలిస్తున్ను 
వుండ్దను. 


1. ధాటిగ- అని చదువవలయును. 
2. యుద్ధగిరి- .. 


136 శాసన పద్యమంజరి 
84. సిద్ధవటం 
శ స. ౧౫౨౭ 
(ఈశాసనము కడపమండలము సిద్దవటము ప్రోంతకోటయొక్క తూరుపు 
ద్వారము గోడమీంద చెక్కబడియున్నది. GOVernment Epigraphst's Col- 
lection No. 564 of 1915.) 


స్వస్తి. 
శాకే శాంబ్బక* బాణభూపరిమితే వ(షే౯ చ వి) శ్వావసా 
వౌన్న త్యేన చిరాయుషాచ గుణభాజా చంద్ర తారం భువికి 
యస్యా నంత్తనృపేణ తేన జనకే నైవోటుకూరీరణే 
ప్రాప్త స్సిద్దవటో య ముజ్వలశిలాసాలో విశాలః కృతః॥ 
(శాలివాహన నామశకవషణములు వేయు 
నేనూంటయిరువదియేడు చనిన 
విశ్వావసు వనంగ్గ వెలయు వత్సరమున 
సకలహిందూరాజ్యసార్వభౌమ 
వీర వేంకటరాయవిభుండు చంద్ర (గిరీంద్ర) 
సీమసామ్రాజ్యంబ్బు సేయుచుండ 
జంబ్బులమడకభూసంగ్రామజయశాలి 
కటకపురీచూర కారహారి 
నందేల క్రిషమునరనాధభయదాన 
దక్షదోద౯ండ విచక్షణుండు 
అఖిలకన్నా౯టసింహాసనాధీ శ్వర 
దక్షిణబాహాభిధానధారి 
విదళితకొండ్రాజువెంకటాద్రివిభుండు 
చెంన్నూరిహరణసంపన్నగ్భహుండు 
విబుధస్తుతకకుస్థవిజయ ప్రబంధాది 


2 


శాసన పద్యమంజరి 139 
కావ్యనిబంధన (గంధకత౯ 
శ్రీమదెల్లమరాజు చెరువు(పేర తటాక 
ఘటనానుభావసంఘటితయశుండు 
ద్రవిడభూమధురాదిధాటీచలద్రయ 
బలరక్షణాక్షీణబాహుబలుండు 
పెనుగొండ్డసమరయావనపాదుషాగవ౯ 
ఖవీ౯కరణచణాఖవ౯ భుజుండు 
ర(౦)గమాంబ్బాకుమారవతంసరత్నంబ్బు 
పరభీమబిరుదులభాయిబండ్జి 
విమతావనీశ్వరవేశ్యాభుజంగుండు 
బల్లరగండాంకభాసురుండు 
మన్నెహంవ్వీరుండు మగలరాయండు(రా)చ 
బెబ్బులి పరరాజభీకరుండు 
మట్టి తివెణంగళమానవాధిపరత్న 
రత్నాకరుం డనంత్తరాజశౌరి 
తమతం[డ్రి యల్ల భూరమణుండు ... 
తిరుపతి రాజుపైం బెరిగి కొట్టి 
తనకత్తిమొనం దెచ్చుకొనిన(సి)ద్ధవటంబు 
చెల(ంగత)” నపేర చెరువు సేసె 
పహృదయముప్పాంగ సిద్ధవటేశ్వరునకు 
బెపచారికమైన సాలాంత్తరముగ 
పురము చుట్టును వరణమై పరిణమింప్ప 
ధాత్రిం గట్టించే నాచంద్ర తారకముగ 


1. శాకేద్యంబక - అని యుండనోపు. 
2. చెలంగంగం దనపేర-అని చదువునది. 


140 శాసన పద్యమంజరి 


85. కల్లూరు 

శ. స. ౧౫౩౪ 
(ఈపద్యము నెల్లూరు మండలములో ఆత్మకూరుతాలూకా కల్లూరు గ్రామమందు 
శివాలయమదగ్గరనున్న యొక జాతిమీద చెక్కంబడియున్నది. పద్యమునకుం బూర్వ 
భాగమునందున్న వచనములో “శాలివాహనశకవవంబులు ౧౫౩౪ అగు నేంటి 
పరిధావిసంవత్సర కాతి౯క బ ౧౨ సో” నాండు చింతపట్ల రుద్రప్పనాయండు 
అనంత సాగరమను చెజువు తూర్పుటలుంగునకు “ముప్పమూడు శిలాస్తంభాలు 
నిలిపి యిరుగడల సంతనిసారువులు సౌపానాలు కలుగు” కట్టించి నట్లున్నది- 


నెల్లూరి శాసనములు- ౧౨౪౫) 


సీ అవగాహనేహాసమాయాతవిబుధరా 
టృమనీయ్య' మణిశతాంగము లనంగ 
తాటాక సేతుసందర్భనేచ్చాగత 
స్థితసమున్నతమహాశిఖరులనగ'* 
నీతినుజ్వలదశానేతృసంపాదిత 
మూతీ౯ భసత్మీతిణమాతు౯లనగ 
ముక్తామణీయుక్త మోహనాంబరచుంబ్బి 
వరుణరాజన్యగోపురము లనగ* 
నిలిపెం గుల్లూరి నల్ల చెర్వలుగునంద్దు 
ముప్పదియుమూడు రాకంబములుం జెలంగ 
చింతపట్లపురస్థాయి శీనిధాయి 
రుచిరగుణహారి చెంచయరుద్రశౌరి. 


1. కమనీయ- అని చదువవలయును. 
2. లనంగ- 
3. మూండు 


శాసన పద్యమంజరి 141 


86. అమరావతి 
శ స. ౧౫౪౫ 

(ఈ పద్యములు గుంటూరుమండలములో అమరావతి గ్రామమందు అమరే 
శ్వరుని యాలయము మండపములో నొకజాతిపలక మీంద చెక్కంబడియున్న 
శాసనములో నున్నవి. Government Epigraphist's Collection No. 260 
of 1897) 
ఉ. యింద్భుండు ధాన్యవాటి నమృతేశు ప్రతిష్ట యొనచ్చె౯ పంటరె 

డ్జీంద్భండు అన్న వేమధరణీశ్వరుచేశె పునఃప్రతిష్ట ఆ 

చంద్రదినేంద్ర తారకము శాశ్వత మవునని యీశ్వరాజ్ఞ చే 

హంద్రికే పెద్దమంత్రి సుగుణాంబుధి నిల్చెను సుప్రతిష్టయును. 
చ వరవసువేదబాణశశివన్ని౯తమౌ శకవత్సరంబులను 

అరయంగ అక్షయాబ్దమున హంద్రి కెకోనయ పెద్దమంత్రి యి 

ద్ధరవిచంద్ర తారకము దన్నలకోట అమరేశలింగమును 

స్తిరతరభక్తితోడ ప్రతిష్ట యొనచ్చె౯ పుణ్యశాలియి. 

ఈ పద్యములందు దోషములు మెండుగా నుండుటచే వానిని సవరించి 
యిప్పటివర్ణ క్రమమును బట్టి యీ క్రిందం జూపుటయినది. 
ఉ. ఇంధ్రుండు ధాన్యవాటి నమృతేశుం బ్రతిష్టయొనర్చెం బంటరె 

డ్జీంద్రుండు అన్న వేమధరణీశుండుచేసెం బునఃప్రతిష్ట యా 

చంద్రదినేంద్ర తారకము శాశ్వతమౌ నని యీశ్వరాజ్ఞచే 

హంద్రిక పెద్దమంత్రి సుగుణాంబుధి నిల్చెను సుప్రతిష్టయున్‌. 
చ. వరవసు వేద బాణశళివర్ణితమౌ శకవత్సరంబుల 

న్నరయంగ నక్షయాబ్దమున హంద్రికె కోనయ పెద్దమంత్రి 

ద్ధర రవిచంద్ర తారకము దన్న లకోటమరేశలింగమున్‌ 

స్థిరతరభక్తితోడను బ్రతిష్ట యొనర్చెను బుణ్యశాలియె. 


142 శాసన పద్యమంజరి 


87. నందిగామ 
శ. స. ౧౬౦౦ 

(ఇది కృష్ణామండలములో నందిగామగ్రామమందు రామలింగేశ్వరస్వామి 
గుడి మండపములో నొకజాతి స్తంభము మీంది శాసనము. Government 
Epigrphist' s Collection No. 252 of 1924) 
చ. అరయంగ శాలివాహనశకో హాయనముల్‌ వెయినారునూరువో 

మరిదగు పింగ్గళాబ్దమున మాఘమునందలి శుద్ధపంచ్చమిన్‌ 

విరివిగ వాశిరెడ్డి ఘనవీరయరామన నంద్దిగామలో 

స్మరహరుకై యొనచ్చె౯ ముఖమంటపమా శెశిభాస్మరంబ్బుగనూ 


* శాలివాహశక - అని చదువవలయును. 
“శశి- అని చదువవలయును. 


శాసన పద్యమంజరి 143 


88. బెజవాడ 
శ్రీ ముఖ. 

(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడ గ్రామమందు మల్లేశ్వరాల 
యములో విఘ్నేశ్వరునిమందిరము నెదుట నొకజాతి స్తంభముమీంద చెక్కంబడి 
యున్నది. శక సంవత్సరము లేదు. SOUth Indian Inscriptions Vol. IV. 
No.775) 

శ్రీముఖ సంవత్సర మావుశు ౫ ఆ దానమవాంతి కుమారుడు 
శివమహాపాతృని అంన చొకాఇపాతృడు మల్లేశ్వరుని గుళ్ళోని కేశవనాధని గుడి 
సుంనం శేయించెను॥ 
శా. జెరాదాసయచొక్కపాతృ్ళ(ం)డుసమోంన్నత్యదానవారాశి(యె" 

శ్రీ) రంజిల్లె (డిమోటురీపురి(0) బ్రతిష్టించేన్‌ ముదంబొప్ప(0)గాం 

దారేండుగ్రహసూర్య(మై) వెంచి” దక్షాధ్వరధ్వంసునిన్‌ 

కారుణ్యాకర *'మానసాంబురుహిణీ కళ్యాణ వీరేశ్వరున్‌. 

శ్రీశ్రీభీ జేయునున్‌. 


సంపూర్ణము. 


1 పాత్రుండసమానౌన్నత్యవారాశియె- అని యుండనోపు. 
2. వెలయంగా- అని యుండనోపు. 

3. గారుణ్యాకర- అని చదువునది. 

4. మానసాంబురుహునిం గల్యాణ- అని యుండనోపు. 


144 శాసన పద్యమంజరి 


las 


క పయ తలల తపుటములడుడా తతత తట టలలతకతతపుటలటకులతన పతయ తటుం అమంతం ాతలకనలు పలాల మలు నతవవితటతనోడు తమల తతత తననతాతపందకామట్సి 


జయంతి రామయ్య పంతులు గారి 
శాసన పద్యమంజరి 


(ద్వితీయ భాగము) 


హ్హ హ్హహ హ్హ హ్హ హ్హ ్హ ్హ్ధ ్హ ్హ = — నతన ననిక్నా 


ల. 


సంపాదకులు 
దా. ఈమని శివనాగిరెడ్డి -స్థపతి 
డా.కె. శ్రీనివాసులు 


డా.జి. వి. పూర్ణచందు 


కార్యనిర్వాహక సంపాదకులు 
డా. దీర్ధాసి విజయభాస్కర్‌ 


ప్రచురణ 
ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక & సంస్కృతి సమితి 
అమరావతి-2018 


 -— = ్హ = = — — ్హ౯్హ ్జ్హ ్హ్హ ్జ ౯ ్హ్హ్ఫ్ళ|||||బూూ|||లూలూలూలూలూలూలూ” 


' 
: 
| 
| 
| 
| 
| 
1! 
| 
| 
. 
| 
: 
| 
| 


| 
| 


16 


శాసన పద్యమంజరి. 
ద్వితీయభాగపీఠిక. 

ప్రాచీన శిలాశాసనములలో నున్న తెలుంగుపద్యములు కొన్ని యిదివణలో 
“శాసనపద్యమంజరి” యను పేరం బ్రకటించియున్నారము. ఆమంజరిలో 88 శాసనము 
లలో నిమిడియున్న ౨౮౭ (287) పద్యములున్నవి. వానిలో మొదటిశాసనము ౭౭౦ 
(770)వ శాలివాహనశక సంవత్సర ప్రాంత మందును జిట్టచివరిది ౧౬౦౦ (1600)వ 
శాలివాహన శక సంవత్సరప్రాంతమందును బుట్టినవి. ఆ పద్యములు ప్రకటించిన పిదవ 
లభించిన పద్యముల నిప్పు డామంజరిలోనే ద్వితీయ భాగముగాం బ్రకటించు చున్నారము. 
ఇందు అ౬ (46) శాసనములలోంగల ౯౫ (95) పద్యము లున్నవి. ఈశాసనములలో 
మొదటిది ౧౦౪౬ (1046)వ శక సంవత్సరములోను జివరది ౧౭౩౨ (1732)వ శక 
సంవత్సరమునం బుట్టినవి. ఈ రెండు భాగములలోని పద్యములను గలిపి కాలానుక్రమ 
ముగా నేర్చతించి యొక సంపుటముగాం బ్రకటించుట యుక్తముగా నుండెడిది. కాని 
ప్రథమభాగము పుస్తకము లన్నియు నమ్ముడుపడకుండుటచే నట్లు చేయుటకు వీలు 
లేకపోయినది. ఇప్పుడు విడివిడిగా నుండుభాగములు రెండును వ్యయమైన పిదప నా 
రెండు భాగముల పద్యములను గలిపి యొక పుస్తకముగా ముద్రించెదము. 

ఈశాసనములలోం గొన్ని “SOUth Indian Inscriptions” (దక్షిణహిందూస్థాన 
శాసనములు) అనుగ్రంథములనుండి గ్రహింపంబడినవి. ఈవిషయ మాయాస్థానముల 
యందు వక్కాణింపంబడినది. ఇవి గాక తక్కిన శాసనములన్నియు శాసన ప్రతిబింబ 
ములను బట్టి ప్రతులు వ్రాసినవియే. 

పద్యములు శాసనములయందున్నవి యున్నట్లే ముద్రింపంబడినవి. ప్రాచీన 
[గ్రంథ లేఖనసంప్రదాయమునుబట్టి పాఠకులు తమంతటం దాము సవరించుకొనం 
దగిన తప్పులను విడిచి పెట్టి మిగిలినవానికి సరియైన పాఠములు పుటలయడుగునం 
జూపంబడినవి. ఈవిషయమందును, ఇతర విషయములందును గూడం బ్రథమభాగ 
విషయమున గమనించిన యేర్పాటులనే యీభాగవిషయమునం గూడ గమనించినారము. 
ఈ రెండు భాగములనుజేర్చి యొక గ్రంథముగా భావించి చదువుకొనుట యుచితము. 


-జ.రామయ్య 


U7 


శాసన పద్యమంజరి 
ద్వితీయభాగము. 


89. నాదెళ్ళ 
శ స. ౧౦౪౬ 
ఇది గుంటూరుజిల్లా నర్సారావుపేట తాలూకాలోని నాదిండ్ల గ్రామములో 
నొక పొలములో బడియున్న భిన్న మయిన యొక జాతిమీంద చెక్కబడియున్నది. 
(A. R. 395 of 1915.) 
శా, శ్రీమద్ధమ్మణపరాయణులు బుధజనాశీవ్వా౯దవంతులు దయా 
ధాములు సవ్వ౯జనానురక్తు లఘవిధ్వస్తాత్ము లుద్యద్యశో 
రామారాములు వైశ్య వంశులు' గుబేర ప్రాభవులు గోమినీ 
భామాధీశ పదాబ్దభక్తులు జగ(త్రఖ్యాత తేజోధికులు. 1 


ఉ. లాలిత విత్త దాస్వయలలాముణ్లు పుణయశోధనుణ్డు మొ 
క్కోలకులోత్తముణ్లు పెనుంగొణ్జవిభుణ్డు ప్రభుణ్ణు సత్యవా 
కృీలుళ్లు ధారుణిం గొసని సెట్టికిం బ్రోలమకును సుతుణ్ణు ల 
క్ష్మీలలనేశ్వరస్మరణ సేముషి గోమసయును ముదంబుతోను. 2 


మ. ధరణీశోత్తము శ్ఞైనశ్రీశకన్ఫపాబ్దంబులు రసోదస్వదం 
బర చంద్రస్థితసంఖ్య మాఘసితశుంభత్సంచమిం బావ్వణతీ 
శ్వరు విశ్వేశ్వరు భక్తితో నిలిపి విశ్వస్తుత్యులై దేవమం 
దిర మెత్తించిరి వంశవద్ధ౫నులు (నాదిణ్ఞం జిరస్థాయిగాను. 3 


1. వంశ్యులు- అని యుండవలెను. 


140 శాసన పద్యమంజరి 
90. తూబాడు 
శ. స. ౧౦౫౪ 
ఇది గుంటూరుజిల్లా నరసారావుంపేట తాలూకాలోని తూబాడు గ్రామములో 
వినాయకుని యాలయము గర్భగుడి సమీపమున నిల్చంబడిన నాగశిలమీంద చెక్కం 
బడి యున్నది. (A. R. 441 0£1915.). 


క. ్రీసహితుండు దూంబటితిసు 

శాసనుం డనియంక భీము చక్రమ లీలా 

వాసుండు సతుత్ధ౯'కులగిరి 

కేసరి గాపండు జగజ్జిగీషుండు పేమి౯ని. 1 
చ. అడపము నందలంబు వివిధాతపవారణకాహళావలిం 

బడియము నాదిగాంగల గ్రిపాలక చిహ్నలు బుద్దవమ౯చేం 

బడసినవాడు నాయకసభామణి సి(ద్దప) నాయ కాంకుం డ్‌ 

ప్పుడమిం దదీయవీర భటపుంగ్గవుమనుమం డుదాత్త సంప్పదను. 2 
క. సేవనియు సింగనయు జగ 

దేవండుం (జోడ్ల) నుం? జూడ దీరిక మండ 

క్మావలయేశ్వరుపన్సునం 

బావని రఘునాథుచేతం బనివడిన క్రియను. 3 
శా, తన్నగ్గించుచు నెజ్బమందణు బుధధారుండు వస్పంగ న 

మన్నే (ట)ంగనయంబుల నిపులకు న్మాప్పె౯ట్టి యోడించ్చి "పే 

కొ౯న్న స్మజ్ఞినగంధవారణస మాఖ్యుం జేసి తూంబట్నిపై 

నెన్న న్విత్తి గ నాతుకూరు దయతో నిచ్చె న్ని జస్వామియును. 4 
చ. శక సమసంఖ్య వారినిధిసాయక ఖేందు మితంబుగాంగ గా 

త్తి౯కసితపక్ష తేరసముం దీవ్రకరామునం దఖండదీ 

పకమును సీతి"ఖండువులు భాతిగ ప్రిత్తియు (చం)ద్రసూయ్య౯తా 

రకముగ న్రిత్యవాద్యములు రాగముం గూడంగ నిచ్చే శూలికిని. 5 


శాసన పద్యమంజరి 

చ. కర ముచితంబుతో నగరగాం డ్దడుగం జనగాద్యయెక్క శు 
స్థిరమగు నాదివారమున చిందమలాడిన నెజ్జ నుజ్బ్జండిం 
బరగిన యట్టి కాపనకుం బంకజలోచన (మ)ండమాంబకుం 
దిరముగం బుట్టెం గాపం డవదీరితపావనినాం బ్రసిధ్ధుండై. 


ఉ. శ్రీ వెలనాంటి గోంకగ్రిపశేఖరు శ్రీకరుసిద్ధిబేతవి 
ద్రావణరావణాంతక పరాక్రము విక్రమచకి భూరి తే 
జోవిభవాభిరాముం డగు చోడన చక్రముం గొల్చి తత్రపా 
దావహలీలం దాల్చిన మహాత్ముణ్డు గాపండు ధమ్మ౭౯శీలుడై 

క. చిరముగం దూబజుత మ హే 
శ్వరునిం బ్రతిష్టించి రజత శైలము నా భా 
సురముగ గుడి యెత్తించెను 
గురుమతియి కాపనాయకుం డతిభక్తిని. 


is చతుర్థ౯ అని యుందవలెను. 

2. ఈయక్షరములు స్పష్టముగా లేవు. 

3. దీవ్రక రాహము- అని యుండనోపు. 
4. దీపకమునశీతి అని యుండనోపు. 


149 


150 శాసన పద్యమంజరి 


91. వలివేరు 

శ. స. ౧౦౬౪ 
ఇది గుంటూరు మండలములో తెనాలితాలూకా వలివేరు గ్రామములో స్వయం 
భ్వేశ్వరస్వామి దేవాలయము నెదుట నొకజాతీమీంద చెక్కబడినది. (A. R. 676 0f 1920) 


శా. శ్రీరమ్య(ండ)గు గుండ్యబోయునికి సంసిద్దంబుగా నువ్వ౯రను 
భ్రీరామానిభదామమాంబికకు సత్సేవ్యుండు భవ్యుండు వొ 
ల్పారం దా నుదియించే బోయు(0)డెటియండాగుప్తజుం డాయనను 
శూరత్వంబున దానశక్తినిం బ్రభను శుద్దాత్మికను దీరికను. 1. 
పెబై నఖండదీపములు వేకణలరావుల నెల్లం దన్నుం ఓం 
బట్టిన యాశ్రితులు' బుధులు” బుధులం జేకొని ప్రోచె వైరులను 
మెట్టి ధరిత్రియెల్ల నిరమిత్రము సేయంగం బూనం బేమి౯తో 
దట్టుండు గోంకభూపతికిం దామ వరపుత్రుండు సచ్చరిత్రమెయిని 2 
క. జలధిరసఖేందుశక సమ 
ములుగా నేతియండు మకరమున సంక్రాంతిని 
వలి వేరోభందారికి ని 
శ్చలమతి దీపంబు నిలిపెం జంద్రాకణముగాను. క్‌ 


1. ఛందస్సుచే యా శ్రితుల్‌ అని ప్రథమాంతముగా6 జదువవలెను. కాని 


యన్వయము కుదరదు. 
బుధుల-అని యుండవలెను. 
మైన్‌ అని యుండవలెను. 

4. వలివేర్‌ -అని యుండవలెను 


శాసన పద్యమంజరి 151 
92. ఘంటసాల 
శ. స. ౧౦౬౬ 
ఇది కృష్ణాజిల్లా దీవితాలూకా గంటసాలగ్రామములో జలధీశ్వరస్వామి 
యాలయము నెదుట నున్న యొకపాలజాతిమీద చెక్క బడినది. (A. R. 848 0f 
1917) 
చ. (మతలుకటిం)పగా శకసమంబులు దక్క౯రసాంబరేందుసు 
మ్మితముగ నుత్తరాయణనిమిత్తమునం దతిభక్తి బావ్వణతీ 
హితునకు ఘంటశాలజలధీశ్వరదేవర కాదిమూత్తి౯ 
నమసుర చక్రవర్తికి మనఃప్రభవారికిం జంద్రమౌళికిన్‌ 1 


వైన ర P వద్ధ౯ నసుధాకరుం డెజ్బమసె నం 
ee వనజాయతాక్షి యనంగాందగు ...... పుత్రుండై 
తనకును దల్లిదండ్రుల ... ... వుగాం బెనుంగొండ శాసనుం 
brn ns గోటకొమ్మన గుణాఢ్యు ... ... త్రయిన్‌ 2 


క. ఆపురహరునకు వల పల 

దాపల శాశ్వతములై బెడగడరంగా 

దీపింపంగ వేంగినకుల 

దీపకుండై రెం డఖండదీపము లిచ్చెన్‌ శ్ర 
క. ఈగిరిశుదక్షిణోత్తర 

భాగముల నహర్షిశములుం బాయక వెలుంగును 

శీగుణమణభూషణ ... 

రాగముతోం (గోరి ధవ... 4 


152 శాసన పద్యమంజరి 
93. ఘంటసాల 
శ. స. ౧౦౬౬ 
ఇది కృష్ణామండలము దీవితాలూకా గంటసాలలో జలధీశ్వరస్వామి యాలయ 
ములో నొక పాలజాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది. (A. R. 848 of 1917) 


De ee దింపంగా శక సమంబులు దక్క కారసాంబ రేందుస 
మ్మితముగ నుత్తరాయణనిమిత్త మున(0) దతిభక్తిం బొవ్వణతీ 
హితునకు ఘంట్టశాలజల(ధీశ్వ)ర దేవర కాడిమూరి౯ కా 
నమసుర చక్రవర్తి౯కి మనః ప్రభవారికిం జంద్రమౌళికిన్‌. 1 

చ. _ధనద (కులాబ్ది) వద్ద౯నసుధాకరుం డెట్టమ సెట్టికి ... 
వనజయతాక్షి' యనంగా* దగు (పమ) ... సుపుత్రుండై 
తనకును దల్లిదండ్రుల (కుధమ్మ౯)వుగాం బెనుంగొండ శాసనుం 

ఆఆ ల కొమ్మునగుబాఫ్య్‌.... =. డిత్రయిన్‌. 2 

క, ఆపురహరునకు(వల) పల 

డాపల శాశ్వతములై బెడంగడరంగ్గా 
దీపింపంగ వేంగినకుల 
దీపకుండై రెండు ... దీపము లిచ్చెన్‌. వ్ర 

క. ఈగిరిశుదక్షిణోత్తర 
భాగముల నహన్ని౯ శములుం బాయక వెలుంగను 
శ్రీగుణవణి భూష(ణుండ)ను 
రాగముతోం గోరి ధమ్మ౯ర కా 4 

1. వనజదళాయతాక్షీ అని యుండవలెను. 


2. ఇచట వకార గకారములకు మైత్రికల్పింపంబడినది, దీని సాధుత్వము చింత్యము 


శాసన పద్యమంజరి 153 


94. తిమ్మాపురం 
శ. స. ౧౦౮౩ 
ఇది శాసనపద్యమంజరి ప్రథమ భాగములోని 46వ శాసనము చివర 
భాగము. ఈశాసనము గుంటూరుమండలము నరసారావుపేంట తాలూకా 
తిమ్మాపురము (గ్రామము వీథిలో నొక నాగస్తంభముమీంద చెక్కంబడినది. (4.1. 
443 of 1915) 
క పరమపరుండై న గొంకీ 
స్వరునిం బ్రతిష్టించి ధమ్మ౯పరుండై లక్ష్మీ 
పరుండై సొక్కమసరణయ 
ధరదానము భూసురులకు దత్తము సేసెను. 17 


పరగి పంచమహాశబ్ద' ప్రణవంబులతోం 
గర మొప్ప ధూపఘంటెయు 
సరనయ గోంకీశ్వరునికి (ళ్య)ము యిచ్చెను. 18 
క. యవడిలి దూబ వాడం 
గ్రమమున పణ్జీస్వరమునం గడు ధన్యముగా 
నమరం గొంకీస్వరునికి 
విమలంబగు దీపవత్తిణ వెలయంగం బెట్టెను. 19 
క. గుడియును జెజువును వనమును 
నడరిన నల్లిండ్లుం గ్రితియు న(ల?) పెన్నిధియునుంి 
గొడుకులను సప్తసన్తతి 
నొడంగూడంగ నిలిపి సరనం డొప్పెం గీత్తి౯ని. 
1. పంచమహాశబ్ద-అన్న చో గణము తప్పినది. 
2.ప్రాసము తప్పినది . 
3. పెన్నిధియున్‌ - అని యుండవలెను. 


154 శాసన పద్యమంజరి 
95. పాలకొల్లు 
శ. స. ౧౦౯౧ 
పశ్చిమగోదావరీ మండలములో పాలకొల్లు గ్రామమందు శ్రీరామేశ్వరస్వామి 
యాలయప్రాకారములోపల నొకస్తంభము మీంద చెక్క బడియున్నది. 5010 In- 
dian Inscriptions Vol. V. No. 163 
క. ్రీరమణీయుండు సుజనా 
ధారుండు విబుధనుతగుణనిధానుండు విజయ 
శ్రీరమ్యమూత్తి౯ గేతమ 
గారాపుందనూజుం డభయకరుండు వొగడ. * 1 
క. వెలనాంటికిం దొడ వనంగా 
వెలసినకుటుంగడలు గలుగు వీరుండు నిజదో 
బృణలములను బలిమియుం బాడియుం 
గలవాం డధికారపదవి గలవాండు మహిని. 2 
తరు. శకమహీపాలక సంవత్సరములు 
శశినిదివియదిందు సంఖ్యగాం గీర్తి 
సురుండు రాజేంద్రచోడనియిష్ట 
సుభటుంద్దు వెంగ్గడయి సుతుండు సూయ్యా౯కుం 
డకలంక్కుం డైనక్షీరారామదేవుం 
డగుశంబునకు భక్తుండై శనిభవని 
ప్రకటింప నిష్మసప్తక మిచ్చే మొట్ట 
పతితి కాంపులకునుం బరగుసానులకు. 


1. గణము తప్పినది, కరుండువొగడంగన్‌- అనియుండనోపు. 
2. బృ౯లమును అని యుండవలెను. 
3. వెంగయ-అని యుండనోపు. 


శాసన పద్యమంజరి 


ఖే. 


2 


1. శవ్వాణయ-అని యుండవలెను. 3. గణము తప్పినది. 


96. పాలకొల్లు 
శ, స, ౧౦౯౧, ౧౦౯౩ 
పై స్తంభముమీందనే చెక్కంబడి యున్నది. 
శ్రీశాకేశ్వరవత్సరే విధునిధివ్యోమేందసంఖాన్నితే 
కార్తి౯ క్యాం రిపురాజభీకరశరస్పోయ న్నరేంద్రాగ్రణీః 
క్షీరారామనివాసినే భగవతే సెవ్వాణయ' సవ్వాలత్మనే 
ప్రాదా దాశశితారకం గుణనిధి ద్ధీణపా వఖండ్డా ముదా. 
శ్రీయుతవక్షు శ్రీవరకవి* 
గాయక నిధి సుంద్దరాంబిక సుతుండు(నుూ 
శ్రీయుక్తుం డనంగ నెగడిన 
రాయపనాయకునికాన్త రాజాస్య మహిని. 
గుణనిధివియదింద్దుగణన శకాబర్దబు 
లమరంగ్గ నుత్తరాయణనిమిత్త 
మగుపుణ్య దినమున న్లబాస్య నాచినా 
యకునకుం జిన్నమాంబకుం దనూజ 
ప్రోలమ గణికావిభూషణి భక్తిం ద 
న్నేలినహరున కడ్డెండుమాని* 
కహిభూషణునకు క్రీరారా మవరపుర 
పతికి నఖండదీపంబు నిలిపె. 
దీని జేకొని నడపంగ్గంబూజితి నిందు 
వెలసి యెప్పుడుం దమసానివృత్తింగా జే(ను)' 
కంటనకు నగ్రజుడు జక్క్మనఘనుండు 
దరతరంబులు నాచంద్రతారకముగా. 


155 


2. వక్షుండు వరకవి అని యుండనోపు. 4 కర్టేందుమౌళి అని యుండనోపు. 


156 శాసన పద్యమంజరి 
97. ముఖలింగం 
శస. ౧౦౭౦ (1 
ఇది గంజాముమండలము, పర్లాకిమిడి తాలూకా ముఖలింగములో ముఖ 
లింగేశ్వరస్వామి యాలయములో, ఆస్థానమండపము, ఎడమవరుస మూండవ 
స్తంభముమీంద దక్షిణము వైపున చెకు బడి యున్నది. (SOUth Indian Inscrip- 
tions Vol. V. No. 1075.) 
సీ. శ్రీకర శుభకరశా(కా)'బ్ఞములు వియ 
న్మారుతవ్యోమని నుస్తుతముగ 
సితతరైకాదశి నుతఖెమదినమునం 
(గాని మాసంబునం గంసరిపుండు 
(పా)లమున్నీరిలోం (బ) వ్వడించిన (తి) థిం 
బితృదేవతల కతిప్పితిగాంగ 
విశ్వేశండగు మదుకేశ్వర దేవర 
(కా) చంద్ర తారక మగుచు న(మ్మి) 
దివ్యమగు నఖణ్జదీపంబు వెట్టెజు 
ట్టేశు కట్టానుంగ్గు' సాసనికుండు 
ధీయుతుండ్డు గాపినాయకుకూరిమి 
తమ్ముం దెటి ..... యన్వితుదమ్మణనుతుండై. * 


1. వృత్తింగాను అని యుండనోపు. 

2. కానిశబ్దము శూన్య మనునర్థమందుం 
బ్రయోగింపంబడిన దని తోంచుచున్నది. 
3. కట్టనుంగ్లు అని యుండవలెను. 

4 నుతుండు అని యుండవలయును. 


శాసన పద్యమంజరి 157 
98. రాజమండ్రి మ్యూజియం 
శ. స. ౧౦౭౧. 
ఇది రాజమహేంద్రవరములోని చిత్రవస్తు ప్రదర్శనశాలలోని గిడ్డంగిలోం 
బడియన్న జాతి స్తంభముమీంద చెక్కంబడియున్నది. (A. R. 40 of 1912.) 
స్వస్తి శ్రీశకకవష౯ములు ౧౦౭౧ ణ్ణగు నేంటి సూయ్య౭౯ గ్రహణనిమిత్తమున 
శ్రీమన్మహామండలిక బొద్దన కొడ్కు నారాయణ దేవనిప్రధాని దత్యపెగ్గడ సోమన 
పట్టిసమున వీరభద్రేశ్వర మహాదేవరకు నఖండదీపమునకు నిచ్చిన మోదాలు ౫౫ 
వీనిం జేకొని జన్ని బోయినియడపున అప్పన బోయినికొడ్కు సూయ్య౯బోయుండు 
తనపుత్రానుపౌవుతిక (ము) ఆచంద్రాక్కణము నిత్యమానెణ్బు నెయి వోయంగలవాణ్డు. 
సీ _ భీమాపురము దాక రేమియు(న) మాడాలు 
గుడిపూండి యునుం బాలుకొలన వీర 
భద్రేశ్వరంబున భావపట్టునం దాంబ్ర 
పురిం బి( ) పురమునం బరంగు దూబ 
ఘంటశాలాపురిం గౌతరంబునను నే 
లీశ్వరంబునను వేగీశ్వరమున 
విజయవాటిక నుండవిల్లిని వేలుపూరం 
గర మొప్ప గొంటూరం గడలివల్లి 
కనకవలయములును ఘనలోహవరదండ 
ములు నఖండదీపములునుం బెట్టి 
మ(అ)లం బెక్కు గుడ్లుం జెజువులు గొంటూర 
నిలిపే మం(త్రి)ంమం(తి)ం (షు)భుజుండు' 1 
భారద్వాజపవిత్రగోత్రుం(డు) జగ(త్రభఖ్యాతిగాం బెట్టం బు 
ణ్యార(౦)బ్బుం డొరిగాండివల్లభుండు దత్తామాత్యసోముండు దా 
క్షారామప్రముఖోల్లసత్రకటపంచారామతీత్ఞ౯ంబులన్‌ 
సారాఖండదశాప్తదీపకము లాచంద్రాక్క౯ణతారంబుగాను. 2 


1. ఈపాదము స్పష్టముగా లేదు. 


158 శాసన పద్యమంజరి 
99. బెజవాడ 
శ. స. ౧౦౭౧ 
ఇది బెజవాడలో మల్లేశ్వరస్వామి యాలయము నుత్తరద్వారమున నున్న 
మండపములో నొక స్తంభము మీంద చెక్కంబడియున్నది. (A. R. 323 0f 1919.) 
సీ. _శరగిరిగగణేదుసమ్మితసక రాజ 
వత్సరంబులు బెజవాడ(ఏ)లు 
నయనిధి బొద్దననారాయణుని ధనా 
ధ్యక్షి నాగాజ్జు౯నుం డతని అత్త 
గంటమ నిజకులకమలినీకలహంస 
గుణగణాలంక్రిత గోరి నిల్పె 
మల్లేశ్వరునకు సామజదైత' చమ్మా౯ంబ 
రున కద్రికన్యావరునకు లలిత 
ఖండశశిధరున కఖండద్వీప* జ్వాల 
(ఒ) నరి యొప్పి లీలం దనరి వెలుంగ 
నచ్చ౯ లిచ్చి కొ(ల్వ) నవితరభక్తి నా 
చంద్రతారముగం బ్రశస్తముగను. 1 


1. దైత్య- అని యుండవలెను. 
2. దీప- అని యుండవలెను. 


శాసన పద్యమంజరి 159 
100. నాదెంళ్ళ 
శ. స. ౧౦౭౫ 
ఇది గుంటూరుమండలము, నరసారావు పేంట తాలూకా నాదెండ్ల గ్రామములో 

మూలస్థానేశ్వరస్వామి యాలయములో ముఖమందపము కుడిప్రక్క రెక్కతలుపు 
మీంద చెక్కబడి యున్నది. (A. R. 330 of 1919.) 
క. _ శ్రీరమణీరమణియ్యా 

కారమహోదారధమ్మ౯గౌవురవ *కులని 

స్తార యనం బరగు బుద్దన 

సూరబుధాధార వ్రియవ చోరమ్య మహిని. 1 
క. బాలేందు శేఖరునకుం గ 

పాలికి శూలికి లసత్మపద్ది౯కి ద్రిజగ 

త్సాలి(తుం?) డగు నాదిండ్లి 

మూలస్థానుం డగు శంభుమూర్తి౯కిసిో లి 
చ. అమితగుణాభిరామసుగుణాభరణాభరణాభిరామదా 

మమవరపుత్రి సూరమ రమారమ(ణీనియశీ ... దా 

నమహి(మ) ... ... మెయి నెగడి నాదిండ్లి ... శశిమౌళికి ... 

Hepa ను ముదమొప్ప(0గ) నిల్చి(౦0) బొల్పుగాను. 3 

స్వస్తిసక వష౯బులు ౧౦౭౫ అగు నేంటి ... సంక్రాంతినిమిత్యమున ........ 
నాదింద్లమూలస్థానమహాదేవరకు అఖందవత్తి౯ దీపమున (కుం) బెట్టిన బిరుదు 
గద్యలు పండ్రెండు. 


. గౌరవ- అని యుండవలెను 

. ఇచట గణము తప్పినది. 

. ఒకగణము లోపించికది. 

మై- అని యుండవలెను. 

. నాదిడ- అని చదువవలయును గాంబోలు. 


లాయ © Ww ౯ 


160 శాసన పద్యమంజరి 
101. పెరవలి 
శ. స. ౧౦౭౮ 
ఇది గుంటూరుమండలములో తెనాలితాలూకా పెరవలి గ్రామములో 
మల్లేశ్వర స్వామి గుడి ప్రాకారములోపలనున్న యొక్క జాతిస్తంభముమీంద నున్నది. 
(A. R, 664 of 1920.) 
క. _ శ్రీరమణుండుశాయ్య౯గుణో 
దారుండు గొంకవిభుమామ తప్పి౯తరిపుసం 
హారుండు ధీరుడనందగు 
మారయ పండండు గీత్తిణ మండనుండు మహిని. 1 
క. అనందగు దందేశుప్రియాం 
గన గొమ్మమ విజ మిత్రగణపరివారం 
బున కెల్లను హ్రిదయానం 
దనకారి యనంగ నెగడె ధారుణిమిందను. 2 
క. ఘనుండు నిడుమ్రాని కొమ్మయ 
కును లీలావతియు ధైయ్య౯గుణవతి యని పెం 
పున నెగడిన మల్ల్తాంబిక 
కురు సుత యనంగ బరగి' ధైయ్య౯ గుణసంస్తుతితోను. 3 


బై 


వననిధి వేష్టితావనిలోనం గలయగ్ర 
హారంబులకు మణిహారలీల 
మానైన పెరవలిమాధవ దేవర 
కెత్తించే గుడి భక్తి యె(సం)గం గొమ్మ 
మాంబిక తత్పూనుం డరు(చోడ)దందేశుం 
డట్టెవునకు” నివేద్యమున కత్తి౯ 
తో రాజితంబగు నేరడ్ల చెజ్వునా 
గ్నేయ ... కు నంగడు నాయితముగం 


శాసన పద్యమంజరి 161 
బరగం( బాద)... ఖ్యనిరువుట్టి భూమి ర 
వీందుతారకముగ నిచ్చెం దైశ 
తాగ్రజన్మ సమితియనుమతంబున శకా 
బ్దము విభాద్రిదిగ్మితమున వెలయ. 4 


వ. గడ్వ మడి ప్రేంపావ (ద) క్షిణంబునం బుట్టెడు భూమి దానిం బూజారి 
మాధవ భట్లు దేవరకు గోసరి నివేద్యంబున కిచ్చిరి. 


1. యనంబరగి- అని యుండవలెను. 
2. డద్దేవునకు-అని యుండవలెను. 


162 శాసన పద్యమంజరి 


102. పాములపాడు 
శ. స. ౧౦౯౪ 

ఇది గుంటూరు మండలము, గుంటూరుతాలూకా పాములపాడులో మల్లి 
కార్జున స్వామి యాలయమున కెదుట నందిస్తంభముమీంద చెక్క బడినది. (A. R. 
124 of 1917.) 
ఉ. _్రీమహిలాభిరాముండు విశేషితకీత్తుణంణుడు గొమ్మండల్టి౯చిం 

త్తామణి దల్లిదండ్రులకు ధమ్ము౯వుగా శివధమ్మణయుక్తుండై 

పాములపాట నొప్పంగం గపద్ది౯కి సజ్ఞనసంస్తుతంబుగా 

ధీమణి వెట్టె నాత్మకుల దీపకమైన యఖణ్జ్ణదీపమును. 1 
ఉ. _చారుత రాబ్ధినందఖ(ని) శాకరసంఖ్య శకాబ్దము ల్సనను 

ధీరుండు గేతనాత్మజుండు ధీనిధి వాముల పాటం గొమ్మం డి 

ద్దారుణి నామృగాంకరవితారకమై చనం బెట్టెం బెంప్పున 

న్మేరువు యుత్తరాయణనిమిత్తమునందు శశాంక్షమౌళికిని 2 


శాసన పద్యమంజరి 163 


103. పాములపాడు 
శ. స. ౧౦౯౪ 

ఇది గుంటూరు మండలములోని పాములపాడు గ్రామములోని మల్లికార్జున 
స్వామి యాలయము నెదుట నందినాగస్తంభముమీంద చెక్కంబడియున్నది. (గీ. 
R. 123 of 1917.) 
ఉ. శ్రీజననాలయుండు బుధసేవ్యుండు వేముండు సగ్గుణుండు మా 

తాజనకద్వయంబునకు ధమ్మ౭౯వుగా శశిమౌళిధమ్మి౯యె 

రాజిత చంద్రమౌళికిం దిరంబుగం బాములపాటం బెట్టె స 

త్పూజితమై మహిన్నెగడం బొల్పగుచున్న యఖడ్జదీపమును. 1 
ఉ. వారక యానిశాకరదివాకరమై చనంగా శశాబ్దములు 

ధారుణి వాద్ధి౯నంద్దదివితారకనాదమి తంబుగా మహిని 

గౌరత నుత్తరాయణము గారమై యేజగాంక్క పుత్రుం డు 

త్సారితదోషపుంజము విచారపరుణ్డు ధరాతలంబునను. 9) 


164 శాసన పద్యమంజరి 


104. పాములపాడు 
శ. స. ౧౦౯౪ 
ఇది గుంటూరు మండలము పాములపాడు గ్రామములో మల్లికార్జునస్వామి 
యాలయము నెదుట నంది నాగ స్తంభము మీంద చెక్కంబడియున్నది. (A. R. 
122 of 1917.) 


ఉ. _పాములపాటిమణ్జనకుం బంకరుహానన యేడుమాంబకుం 
గామనిభుండు గొమ్మన సుఖస్థితిం బుట్టి నిజాన్వవాయసు 
త్రాముండు దల్లిదండ్రులకు ధము౯వుగాం దనవృత్తిపై గ్రహ 
(గామణిం బోల దీపక మఖణ్జితమై మహిం బన్వి౯యొప్పంగాను. 1 


క. సరది'నిధి ఖేందుసకి వ 
త్సర సంఖ్యలం గాత్తి౯ణక (ము)న దవలిమ పూన్న౯ 
స్థిర గురుదినమునం గొమ్మన 
యురుతర దీపంబు శివున కొప్పంగ నిల్పెను. 2 


1. శరధి- అని యుండవలెను. 
2. కళ- అని యుండవలెను. 


శాసన పద్యమంజరి 165 


104. పాములపాడు 
శ స. ౧౦౯౪ 
ఇది గుంటూరుమండలము పాములపాడులో మల్లికార్జునస్వామి యాలయము 
ఎదుట నంది నాగ స్తంభముమీంద చెక్కంబడినది. (A. R. 120 001917.) 


ఉ. కామనిభుణ్డు భీమనకుం గామవసాన్న్మిం'బుట్టి బంధుచిం 
త్తామణి యైనకొణ్ణ డుచిత(౦)బుగం బాములపాట సజ్జన 
స్తోమనుతిం బ్రదీపకము ధూజ్జ౯టి కెత్తె నఖణ్ఞవత్తిణయు 
ద్ధామయశఃప్రకాశి దమతల్లికిం దందృకి-ధమ్ము౯ వేపణడను. 1 
క. జలధినవాంబరశశిసం 
ఖ్యలసకు" నేండ్లు* గాత్తిణము పున్నమను 
జ్వలగురుదినమునం గొణ్జం 
డలఘుండు దీపంబు నిల్చె హరునకు వేడ్మను. 


1. సానికిం- అని యుండవలెను. 
2. శీ దండి అని యుండవలెను. 
3. శకు- అని యుండవలెను. 
4. ఇచట గణము తప్పినది. 


166 శాసన పద్యమంజరి 


106. పాములపాడు 
శ. స. ౧౦౯౪ 

ఇది గుంటూరు మండలములో పాములపాడు గ్రామమందు మల్లికార్జునస్వామి 
యాలయము నెదుట నందినాగ స్తంభముమీంద చెక్కంబడియున్నది. (A. R. 121 
0f 1917.) 
చ. _ విరచితకీత్తిణలోలుం డగు వెన్నపరడ్డికిం బ్రోలసానికి 

న్వరసుతుండైన బొల్లన ధ్రువంబగం బాములపాటం బావ్వ౭౯తీ 

శ్వరున కఖణ్దదీపకము సంద్రుండు సూయ్యు౯ండుం గల్లునంతాకా 

దరణ వెలుంగ్గం బెట్టెం దనతల్లికి దండ్భకి ధమ్ము౯ వేప్ప౯డను. 1 
క. _ గతినిధి ఖేందుశకాబ్ద 

ప్రతతిం గాత్తిణకము శుక్షపంచాదళి గో 

పతిదినమున బొల్ల' 

ణ్లుతులితదీపంబు నిల్చి హరునకు వేడ్మను. 2 


1. గణము తప్పినది 


శాసన పద్యమంజరి 167 


107. కడికెలపూడి 
శ స. ౧౧౧ 
ఇది పశ్చిమగోదావరిమండలములో, ఏలూరుతాలూకా తడికలపూడిలో గాంగే 
యేశ్వరస్వామియాలయము కళ్యాణ మండపములో నొక స్తంభముమీంద చెక్కం 
బడియున్నది. (5020 Indian Inscriptions Vol. V. No. 202.) 
సీ ్రీశక వత్సరగ్రీశధరా(తళ) 
శశిధరమితము(గాం) జైత్ర(బుహళ 
(ప)క్షతితీయ్యయు మేషసంక్రాంత్తినిమిత్తము(నం) వీరబలంజ్య 
ధమ౭౯నిర(తుం)డు దాచ(నై)తమ సెట్టి కబ్బాతనేత్రి గేతమాంబికకు 
నుం ట్రీతితనూజుండు మహితగుణాఢ్యుండు మల్లిసెట్టి 
భక్తి బె(ట్ట) నాండుం బల్లిహ(హరు)నకు నఖండదీప మాదరముగనే 
యిరువ(ద్విను మొదవులుం బ్రసిద్ధిగాంగ. 
ఈపద్య ముందు తప్పులు మెండుగానున్నవి. 


168 శాసన పద్యమంజరి 


108. ఏలూరు మశీదు 
శ స. ౧౧౧౨ 

ఇది పశ్చిన గోదావరీమండలములో ఏలూరులో మసీదు స్తంభముమీంద 
చెక్కం బడినది. (SOUth Indian Inscriptions Vol. V. No. 184.) 
క. తరిణిశివశక సమంబు(ల 

స)రసి* సోమేశ్వరునకు సంధ్యదీపి 

లిరుసంధ్యలం జనం గ్లాటయ 

వరపుత్రుం డమాత్యయట్లు(వర)ంగం బెట్టెను. 


1. సరసీ అని యుండనోపు. 
2. సంధ్యాదీపం అని యుండవలెను 


శాసన పద్యమంజరి 169 


109. ఏలూరు మశీదు 
శ స. ౧౧౨౧ 
ఇది పశ్చిమగోదావరీమండలమున ఏలూరుమసీదులో నొక స్తంభముమీం 
ద చెక్కంబడి యున్నది. (5014 Indian Inscriptions Vol. V. No. 189) 


చ. గురుమతి మంత్రి శ్రీధరునకుం గ్లొసనాంబకు నంద్దనుణ్డు సు 
స్థితుండగు' భీమశౌరి సరసీపురి(నొ)ప్పిన సోమనాథ దే 
వరకు నఖజ్జదీపము ధ్రువంబుగ నేప్ప౯డం బెట్టె రోహిణీ 
శ్వరకరకైరవాప్తశశిసంఖ్యశకాబ్దము లువ్విణం బవ్వ౯ంగాను. 


1. స్థిరుండగు- అని యుండవలెను. 


170 శాసన పద్యమంజరి 
110. ఏలూరు మశీదు 
శ. స. ౧౧౧౪ (2?) 
ఇది పశ్చిమగోదావరీమండలములోని ఏలూరు మసీదులో నొక స్తంభము 
మీంద చెక్కంబడియున్నది. (5010 Indian Inscriptions Vol. V. No. 186.) 
సీ. _ శ్రీశుభశకదరదిశవస్సరములు' 
వేదత్రి(లో) చనరుంద్రిసక్యి 
వెలయంగ వైశఖ విమల సప్తమియును 
సోమవాసరమున సుస్తిరముంగ 
కొలని కేశవదే(వు) కొలికీ సుభటండు(ఎ)నీ 
పోతి కేతనలో ప్రీతితమ్ముం 
డిహలోకమున సుఖ వింతియ” సాలు వొ 
మ్మని తల్లిదండ్రిని నత్తం" దలంచి 
మదనసద్రిశుండు (కా)వన దివ్యప్రోలంి 
డమరపురమున కతి౯తో నరుగుచుండి 
కొలనిసోమేస్వరునకును సలలితముంగా 
సంధ్యదీపంబు వెటించ్చే సస్వత ముంగ. 
వర నాలుగు సిదెడ సెట్టగోత్రవిలసద్ధిరుద్రసఖ్యల సురచితముగ సరసీపు 


1. ధరాధీశవత్సరములు- అని యుండవలెను. 

2. రంద్రశబ్దమిచ్చటకుదురదు. ఒకటి యనునర్ధ మిచ్చు వేతాకశబ్ద 
ముండవలయును. 8. సంఖ్య- అని యుండవలెను. 

4. కలికి- అని యుండనోపు. 
5. భటుండెన ” 

6. కేతనలకు- ” 

7. మింతియ- ” 

రి. నల్ల- అని యుండవలయునేమో 

9. ఈపాదముందు ఛందోభంగము గలిగినది. 


శాసన పద్యమంజరి 171 


111. పాలకొల్లు 
శ. స. ౧౧౧౪ 
ఇది పశ్చిమగోదావరీమండలమందు పాలకొల్లు గ్రామములో శ్రీరామేశ్వర 
స్వామియాలయములో నొక రాతిస్తంభముమీంద చెక్కంబడినది. (50202 Indian 
Inscriptions Vol. V. No. 173) 


క. మనుశివ(వత్సర) సంఖ్యం బయో] 
జిని శ్రీసోమేశ్వరునకు గ్రీదుగ్గి౯కించే 
కొని రెజ్జసంధ్య దీపము 
లొనరంగ భణ్బ్ణవుకొమరం ఊగిం బెట్టెదగను. 


1. గణము తప్పినది- వత్సగశబ్దమునకు బదులుగా మితయని యుండిన 
సరిపోవును. 


172 శాసన పద్యమంజరి 


112. ఏలూరు మశీదు 
శ. స. ౧౧౨౩ 

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీంద చెక్కం 
బడి యున్నది. (5010 Indian Inscriptions Vol. 17 No. 185) 
చ. _ పురకరకైరవాప్తశశిభూరిశకాబ్బము లొప్ప శాంజ్ఞి౯కిని 

సరసిపురంబులో నిలిపె సంద్ధియ'దీపము వెన్ని సెట్టికిం 

దారుణియ ఘంట్టసాలపురి దారమకును ఫలమొద్ద వీరికిని 

వరసుత యైనవాసమ ద్రువంబుగ నాశశి తారకంబుగాను. 


ఈసంద్య దీపము సేకొని కన్నమపణ్ణితులు నామనయు రెణ్డుసంధ్యల నడపం 
గ్గలవారు. 


న సంద్దియ- అని యుండవలెను. 
2. దారమకున్‌ అని చదువవలెను. 


శాసన పద్యమంజరి 173 


113. ఏలూరు మశీదు 
శ స. ౧౧౨౩ 

ఇది పశ్చిమగోదావరీమండలము ఏలూరుమసీదులో నొకస్తంభముమీంద 
చేక్కంబడినది. (50202 Indian Inscriptions Vol. V. No. 179) 
చ. పరగంగమ్మ'" వైశ్యనిధి భట్టిపురేశుండు ప్రోలిసెట్టి కం 

బురుహదళాక్ష ప్రోలమసు" పుత్రుండు యాయ్తమసెట్టి పెట్టె శ్రీ 

సరసిపురంబు క్రిష్ణునకు సంద్ధియదీపము శాశ్వతంబుగాం 

బురకరశైరవాప్తశశిభూరి శకద్భము* లువ్వి౯ణపవ్వ౯ంగాను. 

దీని సేకొని కన్నమపండితు నమనపండి(తు)లు నడపంగ్గలవరు. 


. ఇంకొకగకార ముండవలయును. 

“సుకు బదులుగా కు ఉండిన బాగుగానుండును. 

. సంద్దియ- అని యుండనోపు. ఈ పదము సంధ్యాశబ్దభవ మని (గహించునది. 
శకాబ్దము- అని యుండవలెను. 


174 శాసన పద్యమంజరి 
114. ఏలూరు మశీదు 
శ. స. ౧౧౨౪ 

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభము 
మీంద చెక్కంబడియున్నది. (5010 Indian Inscriptions Vol. V. No. 183) 
చ. _చిరముగ ఘంటసాల యెజసెట్లపుగోత్రము వెన్నిసెట్టికిని 

సరసిజ నేత్రి దారమకు సత్సుత వామ వెట్టెం బద్మినీ 

పురమున సోమనాధున కపూవ్వ౯ముగా నిరుసంధ్యదీప మా 

సరసిజగబ్బ౯ వక్రకరచంద్రశశాంక్క శకాబ్దసంఖ్యలను. 


శాసన పద్యమంజరి 175 
115. ఏలూరు మశీదు 
శ. స. ౧౧౩౧ 
ఇది పశ్చిమగోదావరీ మండలములో ఏలూరుమసీదులో నొకస్తంభము 
మీంద చెక్కంబడియున్నది. (501202 Indian Inscriptions Vol. V. No. 177) 
సీ శశిరామరుద్రశకసమములం గేశవ 
మండడ్డ) లేశ్వరుబంటు మహిమ వెలయ 
చం(దిరు' దేవణ్లు దండ్జెమాంబికకును 
శ్రీయుతు శ్లెజ్ఞమనాయకునికిం 
గారికి” పుత్రుణ్జు గొమరుగాం దనభాయ్య౯ 
ముప్పమకును ధమ్ము౯ వొప్పుచుబ్ద 
సంద్ధియి దీపంబు శాశ్వతంబుగం బెట్టెం 
గొలనిసోమేశున కెలమివెలుంగం 
చెలువుగాంగ దీనిం జేకొని కన్నన 
పండితుండు నడపుచుణ్డువారు 
బెడంగుగానాచంద్రే 
తారకముగ నెల్లవారుం బొగద. 


1. చందిరు అన్నచో ఛందోభంగ మయినది- సరియైన పేరు తెలియదు. 
2. గూరిమి- అని యుండనోపు. 

క్రి సంద్దియ- ౫ ఇది సంధ్యాశబ్దభవము. 

4. ఈపాదములోం గొంత భాగము లుప్తమయినది. 


176 శాసన పద్యమంజరి 


116. శ్రీకూర్మం 
శ. స. ౧౧౩౧ (?) 
ఇది గంజాముమండలము శ్రీకాకుళము తాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వర 
స్వామియాలయము ఉగ్రాణపుగది కుడిప్రక్క స్తంభముమీంద చెక్కంబడి యున్నది. 
(South Indian Inscriptions Vol. V. No. 1250) 
క్‌ గగణగుణాత్మేంద్దుగణనశకాబ్దము 
లు" సనం చైత్రి సితమష్టిశశిదినమున 
నఖిలసురాసురేద్రానగ్గ౯ (ము) కుటాగ్ర 
సద్రత్న రంజ్జిత (చ)రణుం డైన 
కూమ్మ౭౯ నాథునకు ఎద్దుణి మాపగాము 
శాసనుం డుపమ(న్యు) సన్మునివరేణ్య 
గోత్రుం డేతమనాయకునకుం గండెమకునుం 
దనయుండు వంశ వద్ధ౯నుండు ధమ౭౯ 
వినుండు రేవన ఒంబర వెల్లి నాగ 
బంద్దమున విల్చి పుట్టెడు వం(టి పొలము 
దెలుపు మిగుల నఖణ్జప్రదీపమునకుం 
దనరంగాం బెట్టె నాచంద్ర తారక ముగ. 


1. ల్‌ - అని యుండవలయును. 
2. సనంజైత్ర- అని యుండవలయును. 
3. ఈశబ్దము రూపము సందేహాస్పదముగా నున్నది. 


శాసన పద్యమంజరి 177 


117. ఇప్పటం 
శ స. ౧౧౩౩ 
ఇది గుంటూరుజిల్లా గుంటూరుతాలూకాలోని ఇప్పటము గ్రామములోని మల్లే 
శ్వరస్వామియాలయము నెదుట నున్న యొక అతిమీంద నున్న ది. (A. R. 88 01 
1917) 
సీ ్రీశక రాజాభి శేక వత్సరములు 
పుర రామచంద్ర భూపరిమితముగ 
నమరంగ్గం బౌష్యమాసమున పంచ్చాదశిం 
గమలాప్తదినమున విమలధమ్మ౯ 
మతి గ్రిపచారిత్ర నుతికెక్కు గండ్డభూ 
పతిసుతుం డౌదాయ్య౯మతిం దలంచి 
సమ్మతుండై కోట ముమ్మడిదేవన 
రేంద్రుండ్లు విభవసురేంద్రసద్రిశుం 
డభిమతాత్ణ౯ధమ౯విభవశాయ్యో౯న్నతిం 
దనరి వెలుంగ నిచ్చె మనుచరిత్రుం 
డవని దేవతతికి భువి దాన మేప్ప౯డం 
దరణిరజనికరసుతారకముగ. 


178 శాసన పద్యమంజరి 


118. ఏలూరు మశీదు 
శ స. ౧౧౪౫ 
ఇది పశ్చిమగోదావరీ మండలములో ఏలూరుమసీదులో నొక స్తంభము 
మీంద చెక్కంబడియున్నది. (5012 Indian Inscriptions Vol. V. No. 178) 
క. సరసిపురి సస్వతం బై 
శర వార్దిశశాంక భూమిశంకెమెయి న్నీసు 
స్థిరుండగు (వ)్వయపకొమన. ' 


1. ఇందు తప్పులున్నవి, పద్య మసంపూర్తిగా నున్నది. 


శాసన పద్యమంజరి 179 


119. ఏలూరు మశీదు 
శ. స. ౧౧౫౦ 
ఇది పశ్చిమగోదావరీ మండలములో ఏలూరుమసీదులో నొక స్తంభముమీం 
ద చెక్కంబడియున్నది. (SOUth Indian Inscriptions Vol. V. No. 102) 
సీ, ్రీరమ్య మగుసరసీపురి సోమేశ్వ 
రునకును విష్ణు దేవునకు భక్తి 
యమరంగ నిరుసంద్దియలయంద్దు నెంతయు 
వెలుగంగ్గ ధారుణి వ(ల)య నాయం 
డగు కేశవాధీశు నతివ (్రీగు(డు) పూండి 
గోకన౭౯ దేవునకును ముదమునం 
బ్రాసాద మెత్తించ్చి బహుధము౯వులయంద్దు 
వరగిన మల్లాం(బ) వరసుపుత్రి 
వ్యోమసాయకభూసుధాధా(మ) సంఖ్యం 
గాత్తి౯కము శుద్దశివతిథిం గాంత్తి సహితుం 
డగుగదాధర దేవని యైతమాంబ 
(స)ంధ్యదీపంబు లొగిం బెట్టె సాశ్వతముగ. 


180 శాసన పద్యమంజరి 


120. ఏలూరు మశీదు 
శ. స. ౧౧౫౦ 

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీం 
ద చెక్కంబడియున్నది. (50102 Indian Inscriptions Vol. V. No. 193) 
క. అంబరశరశివసంఖ్యం ద్రి 

యంబకవ ... లకు దయామతితో నై 

తాంబ సరసీపుర ... 

దం బమరంగ సంధ్యదీప తతివెట్టె. 


శాసన పద్యమంజరి 181 


121. కొమ్మూరు 
శ. స. ౧౧౬౬ 
ఇది గుంటూరుమండలము బాపట్ల తాలూకా కొమ్మూరు గ్రామములో కాశి 
నాధేశ్వరస్వామి దేవాలయమునం దొకజాతిమీంద చెక్కంబడియున్నది. (A.R. 826 
of 1922) 
సీ, శ్రీయుత మైన కొమ్మురియగస్తేశ' 
విభునకు దీపంబు విస్తరిల్ల 
నెసగుదీ పావలి వసుధలో... ౦చ. 
నగతీశ్వర”స్వామి (క)ర్టి౯తోడ 
పురుషనిధానుండు సురరాజసద్రిశుండు 
ముత్తియ నాయంక్కు పౌత్రుండ ...* 
బలుం డరివీరుల భంజించి (పే)కొ౯న్న 
నాగినాయకుప్రియనందనుండు 
అతులధమ్మ౯ మూత్తి౯ణ యనుపమ ... తకీత్తి౯ 
కొండమాంబసుతుండు కో(కి౯)తోడ 
ప్రోలినాయకుండు వొల్పు(గా) దీపగం 
బంబు నిల్చి భువనిం(?) ప్ర(స్తుతి)ంంప. 
స్వస్తి శ్రీశక వషణంబు(లు) ౧౧౬౬ నేంట్టి పౌష్యబహుళ ౯ ఆదివారము 
నుత్తరాయణసంక్రాంతి నిమిత్యమునం- మొ. 


1. శ్రీయుత మగుకొమ్మురీయగస్తీశ్వర (స్యేశ్వర)- అని యుండిన ఛందో భంగము 
కాకుండును. 

2. అగతి అనునది అగస్తికి తద్భవ రూపముగా వాడంబడినది. 

3. యతిభంగ మయినది 


182 శాసన పద్యమంజరి 


122. ఆచంట 
శ స. ౧౧౭౭ 
ఇది పడమటిగోదావరిజిల్లా నరసాపురము తాలూకా ఆచంట గ్రామములో 
రామేశ్వరస్వామి యాలయము దక్షిణపుగోడలం గట్టంబడిన యొక జాతిమీంద 
చెక్కంబడినది(త&ీ. R. 700 0f 1926) 
శక వషంబులు ౧౧౭౭ గు నేంటి ఉత్తరాయణ సంక్రాన్తినిమిత్తమున 
(ఆసంట్టట[శ్రీరా) మీశ్వర శ్రీమహాదేవరకు రాజెమరాజు ఎజ్జలక్ష్మీరాజు వేంగీశ్వగుండు 
పినలక్ష్మీరాజు ... రును పెట్టిన అఖండదీపము నకు... ... 


క. ఇనశశిదిగ్గజ తారక 
వననిధికుల శైలగగణవసుధాగ్ని సమీ 
... కలయంత్తకాలము 
వినుతం బై దీప్తి మిగిలి వెలుంగుచునుండును. 


శాసన పద్యమంజరి 183 


123. త్రిపురాంతకం 
శ స. ౧౨౬౪ 


ఈశాసనము కర్నూలుజిల్లా త్రిపురాంతకములోని త్రిపురాంతకేశ్వర దేవాలయ 


ములోని చీంకటిమిద్దె తూరుపుగోడమీంద చెక్కంబడియున్నది. (A. R. 230 of 
1905) 


స 


శీశక రాజ్యాభిషేక వత్సరములు 
జలనిధి(తక్కా౯క్క౯)సంఖ్యం బరగం 
ప్రవిమల!* (తరచిత్ర) భానువత్సరమ్బున" 
వినుత కాతి౯౭కమాసవిమలపక్ష 
కలితపంచాదశిం గమనియ్య(తర)సోమ 
వాసరంబున బుధవణ౯నీయ 
అహః ఇ సముల్లాసంబు దీపింప్ప 
రత్న జాంబూనదరచిత మైన 
వైజయంతి కుమారాద్రివాసునకును 
అంబ్బికానాథునకుం ద్రిపురాంతకునకు 
భక్తిం బ్రణుతించ్చి యెత్తిచ్చెం బరమపుణ్య 
సోమభూవరుపో(తాంబ) సుస్తిర ముగ. 


1. విమల- అని యుండవలెను. 
2 వత్సరిమున- అని యుండవలెను. 
క సుస్థిరముగ అని యుండవలెను. 


184 శాసన పద్యమంజరి 


128. శ్రీశైలం 
శ, స. ౧౨౯౯ 
ఈపద్యము శ్రీ శైలములో మల్లికార్జునస్వామి దేవాలయము లో నంది 
మండపమునకుం చేరియున్న మండపము కుడియెడమస్తంభములమీందం జెక్కం 
బడినశాసనములోం జివరం గనంబడుచున్నది... (A. R. 20 0f 1915) 


పీ _శ్రీపవ౯తస్తలి చెలువగుశ్రీమల్లి 
కాజు౯నస్వామిగేహాంగణమున 
మహనీయ్యమగు వీరమంటపం అనెకప్ల' 
విలసితం బగుపుణ్యస్తలినాప్ప” 
కట్టించి జగనొబ్బగండ్డన్న వేమభూ 
విభుని ...శ్వరధమః౯ విభవకీత్తి౯ 
సకలదిక్కులునిండి సాంద్రమై ఆచంద్ర 
తారకః స్థితి నువ్వి౯ తనరజేశె 
శాంకరాగమమంత్రదీక్షావిభూతి 
దంచితాచారుం డగుచున్న పంచభిక్షం 
రామనసుతుండు నిమ్మ౯... వంశుండు 
మల్ల నాఖ్యుండు శివభక్తిమాగణరతుండు. 


1. ఈశబ్ద మేదియో తెలియుటలేదు 
2. స్థలిని నొప్ప- అని యుండనోపు. 
3. అంచితా- అని యుండవలెను. 


శాసన పద్యమంజరి 185 
124. భీమవరం 
శ సే, ౧౫౪2. 
ఇది గోదావరీమండలము భీమవరము తాలూకా భీమవర(గామములో 
భీమేశ్వరస్వామిగుడి యెదుట నున్న మండపములో నొకస్తంభముమీంద చెక్కం 
బడి యున్నది.(A. R. No. 460 of 1893) 
సీ. ధరం జతుద్ధ్దా౯న్వయాభరణుండు దేవయ 
తనయుండు దూలశింగనఘనుండు 
శకవష౯ములు బాణసాగరరా(మే)ంద్దు 
వరసంఖ్య నగు క్రోదివత్సరమున 
అరుదారంగా గువరారామ' భీమేశ్వ 
రునకు నొప్పార భూజనులు మెచ్చ 
కళ్యాణచంద్ర శేఖనమూత్తి౯ం జేయించి 
యెలమిం బుట్టెడు శేను* విలిచిపెట్టి 
(త్రోపుఘంటయుం గంచ్చునదీపగంభ 
మును సమప్పి౯ంచ్చి గోవులం దనర నిచ్చి 
పట్టుచీర యుం బళ్ళింబు భక్తి నొసగెంే 
దనద్దు' ధర్మంబు లాచంద్రతారక (ము) గా. 


1. గుమారారామ అని యర్థము. 
2. సేను - ఆని యుండవలెను. 
3. నొసంగెం అని యుండవలెను. 
4. దనదు అని యుండవలెను. 


186 శాసన పద్యమంజరి 
125. ఇడుపులపాడు 
శ. స. ౧౪౨౨ 
ఈపద్యము గుంటూరుజిల్లా బాపట్లతాలూకాలోని ఇడుపులపాడు గ్రామము 
లోని చెన్నకేశ్వరస్వామిదేవాలయములో గరుడస్తంభము పై నాల్గువైపులను చెంక్కబడి 
యున్న యొక సంస్కృతశాసనమునం దిమిడియున్నది- (A. R. 802 of 1922) 
వంశావళిపద్యము. 
సీ శ్రీయాజ్ఞవల్యప్రసిద్దాన్నయమునందు 
ముఖ్యుండు దామయ్య ముత్తతాత 
గురుభరద్వాజసద్లోత్రోద్భవుం డైన 
ధన్యుం డనంతయ్య తాతతాత 
నిత్వ సత్వ 2 అజ వి మానాఖ్యుం .. 
ముత్తనాయ ... తండ్రితాత 
భూరి వైభవ ... గబ్బు౯ం డీతం డనంగం 
దనరు కొందయమంత్రి తండ్రి తండ్రి 
మహిమతో దుమ్మ౯ంత్రిమానమద్ద౯నుం డైన 
ఘనుండు ముత్తయమంత్రి కన్న తండ్రి 
పరమపాతివ్రత్య భాగ్యసంపన్నయౌ 
కమలాక్షి సింగాంబ కన్న తల్లి 
అగ్రగణ్యులు కొండయామాత్య చంద్రుండు 
రమ్య వైభవుండు శ్రీరంగ విభుండు 
తేజోబలారోగ్యధీసమగ్రుం డైన 
నయశాలి తిమ్మయ్య నంద్దనుండు 
విభ వాస్పదం బైన వినికొండతూపు౯న 
తనరు నిడుపులపాడు' తానకంబ్బు 
జలజలోచనుండు కేశవదేవుండు .... 
వేల్పు వెలయ దిమ్మయ ప్రోలవిభుండు* 
(తక్కినది స్పష్టముగాం దెలియుట లేదు) 


1 నిడ్చులపాడు అని యుండనోపు. జలజలోచనుండు కేశవదేవుం డిలువేల్పు 
2. ఈపాద మిట్లుండవలయును- వెలయ దిమ్మయప్రోలవిభుండు aang 


శాసన పద్యమంజరి 187 


126. ధర్మవరం 
శ స తతి 
ఇది గుంటూరుజిల్లా ఒంగోలుతాలూకాలోని ధర్మవరము గ్రామములో సీత్రా 
రామస్వామియాలమున కెదుటనున్న యొక జాతిపై జెక్కంబడినది. (A.R. 811 
of 1922) 
సీసము. వివిధ సేనలం(దూం)రి' పెద్ద గుంపులు సేసి 
(పదిరిగా)ల్పినయట్టిపాలెగాండ్ల 
దుగా౯ధిపులవిరుదులు రణావనిం గొట్టి 
పట్టించుకొనియెడుపాలెగాండ్ల 
పూవా౭౯బ్దిపర్యంతమును దాడివెట్టిన 
పడమటిగట్ల పాలెగాండ్ల 
జలదుగ౯గిరివనస్థలదుగ౯ భూముల 
పట్టు గల్లినయట్టి పాలెగాండ్ల 
మహితఘుమఘుమ ముమడిమొ మానినాడి 
మాత్రమునం బశ్చిమాంబుధి మహికి మిగులం 
బరువు వెట్టించ్చి మహమందు పాదుశహస్ర 
ధానవర్యుండు యెకలాసభఖానవిభుందు. 
ఇటువంటి యెకలాసఖానునింగారు అద్దంకిసీమలో ధర్మవరము నందు 
తనపేర యొకలాసఖానపురమని పేట గట్టించి యీపేటకు కౌలు ఇచ్చిన వివరం. 


1. గూర్చి-అని యుండవలయునేమో? 
2. దీనియర్ధము స్పష్టముగా లేదు. 


188 శాసన పద్యమంజరి 
127. శ్రీకూర్మం 
శ. స. ౧౬౮౫. 

ఇది గంజాముమండలము (్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్చేశ్వర 
స్వామియాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిమూండవస్తంభము 
వాయవ్యమూల దక్షిణముఖముగా చెక్కంబడియున్నది. (5010 Indian Inscrip- 
tions Vol. V. No. 1203.) 

స్వస్తిశ్రీ శాలివాహనశకే గతాబ్దాః ౧౬౮౫ కాంగా 
శ్లో: ్రీమత్మూమ౯పురే సమస్తభువనఖ్యాతే మహాయత్నతః 

శ్రీరామం నిజలక్మణేన సహితం కత్తుణం మహావైభవాత్‌ 

శ్రీరామానుజలక్ష్మణస్య సుతనో భ౯్క్యా శు కూర్మాలయే 

సర్వైశ్వర్యయుతే సమస్తశుభదే లోకైక నేత్రోత్సవే. 
శ్లో, (శ్రీమద్భాష్యకులాబ్ధిసోమసుమహావేదాంతవర్య స్సదా 

స్వాచార్యైకమనా స్పమస్త గుణయుక్‌ గ్రీమత్స్వ్వభాన్వా(౦)హ్వయే 

వషే౯ మాసిచ జేష్టసంజ్ఞని నిజే చిత్తాఖ్యబుక్షే శుబే 

శ్రీమత్సద్దశమీదినే శుభకరే వారేచ సోమస్యవై. 
శ్లో. _సర్వోతృష్ట మపూర్వ వస్తునిచయైః కృత్వా ప్రతిష్థాం శుభాం 
తత్పూజాది మహోత్సవం సమతనో తీతి౯వృద్యై సదా. 
పూర్వంమహారాష్ట్రజనై హణ్భాతో భూత్సౌమి త్రిరార్యాగ్రతేవదు ష్టైః 
తదాప్రభృత్యేవ సరామదేవః మహోత్సవస్టోపి బభౌ న కహి౯చిత్‌. 
విజ్ఞాతతద్వేదవిదాం వరిష్టో వేదాంతవర్య స్వకరో త్రయత్నం 
శ్రీలక్ష్మణస్యాపి కృతా శుభాయాం సమస్తరాజన్యవరైరసాధ్యం. 
శ్రీశంకరాఖ్యంర థకారమాశుసమాంహ్వయామాససురామతీధా౯త్‌ 
తేనైవ సర్వోత్తమశళిల్పిసంవిదా సకారయామాస సులక్ష్మణాకృతిం. 
రాయాచార్యకృతా నాదౌ శ్లోకాన్‌ లిఖితవా నహం 
తతో ముద్రచితాః పద్యాః లిఖితం చ్చాంద్రభాషయా. 


393, 


శాసన పద్యమంజరి 189 
శా. ఆదిన్మాధ్వు అఘుపతిని రామానుజ న్ఫూమిపుత్రి 
న్మేదిన్మోదంబున సితగిరి న్నిల్పినంత్త న్మహారాష్రుల్‌ దా 
సౌమిత్రిశరగొనిన న్రూఢిగావింప్ప భాష్యం 
వేదాంత్తాచార్యులు మగిడి దా వేడ్మతో జేయుమంన్నన్‌. " 
క. _ కాకుస్థవంశజానుజ । చేకొని హరిభక్తులెల్ల సేవించుటకై 
శ్రీకూర్మక్షేత్రంబ్బున | వాకలపుడి శంక్కరుండ్దువరుససృజించ్చెనూ. 
చ.  అరయగ శాలివాహన శకాబ్దము లుర్వి పదారునూల౯పై 
నిరవుగ నెన్సదేను గతియించిన వెన్క స్వభానునామవ 
త్సురనిజశుక్రశుద్ధమున సాధకమౌ దశమి నృంగాకవా 
సరమున చిత్తయందు నతిసౌఖ్యత సల్పిరి పూజలక్ష్ములనూ. 
క. శ్రీకూర్మేశ్వరుసాక్షిగ । మాకిచ్చిన భూమికలదు మహి నెవరైనన్‌ 
బూకరమున లేదనినను । చీకాదని నడుపవలయు క్షితిపతులైననూ. 
క. తొలుతనురాయాచార్యులు | వెలయగళ్లోకములు చెప్పె వెనుకను పద్యం 
బ్బులు నే తెలుగున జెప్పితి | సలలితకవిజదివిరెం(ట్టుజాడలనెంచ్చునూ. 
గీ. పరగ నీరాతి పడమటి పలకయంద్దు | పజ్తితడబడిచెరిపియుపంక్తిమగిడి 
చెక్కినాడనుననునింద్దసేయవలదు । కలవుచేతప్పులనిమదిదెలియవలయు. 
గీ. విగ్రహంబు చేసి వెలయంగ్గ పద్యముల్‌। జెప్పి స్తంభమునను చెక్కి నాడ 
యొప్పులుంన్న నుత్తము లగువారు? సంమ్మతించ్చవలె నసంహ్యపడక. 
జగద్దురవేనమః. 
శ్రీ! ఆదిన్నాద్వుల్‌ రఘుపతిని రామానుజుకి భూమిపుత్రి 
నేది మోదంబున సితగిరిక్‌ నిల్పినంత మహారా్ష్రుల్‌ దా 
సౌమిత్రి శరగొనినన్‌ రూఢి గావింప్ప భాష్యం. 
తొలిపద్యంలో అక్షర సంధులు తెలియనివాకి(౯) తెలిసేటందు కీమూడు 
చరణములు. మల్లి పొల్లులు విడచెక్కినాడను. 


1: మొదటిపద్యములో ఛందోదోషములు పెక్కులున్నవి. 
2. ఈపాదములో నొకగణము పోయినది, మొత్తముమీద నీకవిత్వము తప్పులతడక 


190 శాసన పద్యమంజరి 


128. శ్రీకూర్మం 
శ. స. ౧౭౩౨ 
ఇది గంజాముమండలము గ్రీకాకుళముతాలూకా ్రీకూర్మములో కూర్చేశ్వర 
స్వామియాలయము తిరుచుట్టుమండపములో నిరువదియాజవ స్తంభము నుత్తరపు 
వైపున చెక్కంబడియున్నది. (5010 Indian Insariptions Vol. V. No. 1212.) 
సీ, _శాలివాహనశకశరదంబులును వేయే 
ణ్నూటత్రిదశకం బెలమ*౦0డు 
వరప్రమోదూతసంహృత్సర"* వైశాఖ 
శుక్ల తదియ మరియు భాను 
వారము మృగశిర (వ)నరి నక్షత్రంబు 
రాశి మేషంబున రంమ్యముగను 
శ్రీకూర్మనయకే శ్రీపాద స(న్నిధి 
దనర చామతి౯ సీతయకు వేద్య 
సుందరాపురవృత్తి౯ణ ముందుగా ధనంబు* 
కోరి తా ఇచ్చి ధీరుడ వని 
మాతృగోత్రోద్భృవ మండ్డలతంమ్మన్న 
అరయంగ నిత్యపంచామృతంబు 
శుభగుండై మిగుల భూసురవ(రు)ల్‌ బొగడంగ 
నభిషేక మొనరించె భక్తితోడి 
అరయ సహస్ర నామచ౯న చామరం 
బును కంకణమును మరి ఘనసురఠియు ... 
(యో?)గశేవల షోడశోపచార సమేత 
మైన పూజలు సల్పె మాన్యు డగుచు 
ఆచంద్రతారాకణ మవనియెందున పుత్ర 
పౌత్రాభివృద్ధియె ప్రబలియుడు 


శాసన పద్యమంజరి 191 
యెనుచు విజ్ఞానశాస్త్రంబు నెలమి 
చదివినభూసురేందృలు ఈరీతి సుస్తుతింప్ప 
విని కృతాధు౯డ నైని నవ్వేడుకలరా(ర) 
ధర్మమిది యెని వినుతించే ధాత దివిని 
స్వదత్తాద్విగుణంపుణ్యం పరదత్తానుపాలనం. 


. చెలిమి- అనియుండనోపు. 

సంహ్వత్సర- అని యుండనోపు 
నాయక- ఆ యుండవలయు 

. ఈయుత్తర భాగములో ఛందస్సు తప్పినది. 


య ల ఫల m= 


192 శాసన పద్యమంజరి 
129. శ్రీకూర్మం 
శ స సక(3) 
ఇది గంజాముమండలము, శ్రీకాకుళము తాలూకా శ్రీకూర్మములో కూర్చేశ్వర 
స్వామి యాలయము తిరుచుట్టు మండపములోని యిరువది రెండవస్తంభము 
నుత్తరపు వైపున చెక్కంబడియున్నది. (SOUth Indian Inscriptions Vol. V. 
No. 1202) 
సీ, _శాలివాహనశక సంవ్వత్సరములు వె 
య్యేడు నూటాముప(దాంరు వెళ" 
గను ప్రమోదూతిహయన వైశాఖి 
శుద్ధ తృతీయార౯శుభదినమున 
ముగశీష౯ో నక్షత్ర మేషలగ్నమునందు 
భ్రీకూర్మ నాయక శ్రీపదములు 
సంత్తతంబును బూజ జరిగించు మనుచు చా 
మర్ల సీతారామమహిసురునకు 
ముత్యగోత్రభవుడు మంధల తంమంన్నీ 
సుందరపురవృత్తి౯ో సూర్యసోము 
లెంత్తగాలముందు రంత్తపర్య(0౦)త ము 
నాత్మ పుణ్యకీతు౯ లలర నొసగె. 


1. ప్రమోదూతసంవత్సరము ౧౭౩౨ వ శకసంవత్సరమునకు సరిపోవును. 

2. ప్రమోదూత. అని యుండవలెను. 

3. గణభంగ మయినది. 

4. మృగశీర్న - అని యుండవలయును. 

5. గోత్రము పేరు మత్య లేక మత్స్య అని గాని పురుషుని పేరు ముందల తమ్మన్న 
అనిగాని యుండవలెను. పైశాసనములో మాతృగోత్రోద్భవ మండ్డలతంమ్మన్న - 
అనియన్నది. 

6. వృత్తి అని యుండవలెను 


శాసన పద్యమంజరి 193 
180. వేల్పూరు 
శస. 
ఇది గుంటూరుమండలము సత్తెనపల్లితాలూకా, వేలుపూరు గ్రామములో 
రామలింగేశ్వరస్వామి యాలయముదగ్గజం బడియున్న యొక చితికిపోయిన 
జాతిమీంద చెక్కంబడియున్నది. (A. ౫. 588 0£ 1925.) 
స. ంచ్చిప్రభనొప్పిపెగ్గ ...... 
నిమ్మణలభూరి Ten 
యాత్రయ ... పవిత్రుండు వైేకెటి 
పురవల్లభుండు గుణాకరుండు ఘనుండు. 
దనకులస్వామి నుద్ధతరాజగజరాజ 
మృగరాజవరు జగమెచ్చుగణ్ణ 
భూపాలు సబ్బాంబికాపుత్రు దన్నడ 
కేతవల్లభు జగద్దీతకీత్తి౯ 
బ్రీతి(0) గొలిచి తనసునీతి వాచాలతం 
గాం(గ) ఖద్గములం బ్రగల్ఫతరని 
యోయో(గు)౦డై సమున్నతసంపదలు 
దాల్యినెగడె బుధులు దన్నుం బొగడ. 
మ.వృ. అనిశంబు(౯) దనబుద్ధిపేమ్మిణం బతిం దంత్రావాప్తిం...౦(ట్టి)ంచ్చుచుం 
దనవిక్రాంత్తి నరాతివగ్గ౯ము(భు)జాదప్ప౯ంబు భంజించ్చుచుం 
దనదాక్షిణ్యవిశేషతను బుధుల మిత్రశ్రేణి రక్షించ్చుచుం 
ద్దనరెం గేతధరాతలేశు శచినోత్తంశుండు వ్రోలుండిలను. 


194 శాసన పద్యమంజరి 
131. (పాత)పల్లవరం 
శస, 
ఇది చెన్నపురము సమీపమున, పల్లవరము దగ్గజినున్న పాతపల్లవరములో 
నొకనూతియొద్ద నొకజాతిమీంద చెక్కంబడియున్నది. (A. R. 55 0£ 1909.) 
సీ. _ కసిమియ్యసాహేబు కనకీత్తి౯ రంజిల్ల 
షేకుహుస్సానకు* చెల్వమమర 
పల్లావరంబ్బున ప్రఖ్యాతమైనట్టి 
పేటగావించెను పేమ్మి౯తోడ 
జగదేకవిఖ్యాతి జనపతు లెన్నంగా* 
సంత సాగించెను శాశ్వతముగ 
సకలజనాధార సరణియై దనరంగ్ల 
భావిలు కల్పించెనే ప్రొఢిమెరయ 
సైదిభురాహేము సాహెబుపేరిట 
విభురాముభాగని వెలయజేసె 
గంర్భాపదంబ్బున గంభీర మైనట్టి 
చావళ్ళు గట్టించ్చె (సాస్వతముగ 
అనుచు వజ్రీలు (మ) న్నీలు అభినుతింప్ప 
వెలసితివి ధరలోన వినుతికెక్కి 
శెఖుఅలావద్దిను* గభా౯బ్ది (స్రేకరమునీ 
శేకు ముసామియ్య నృపాల శేఖరముంగాో 


. హస్సానుకు- ” 

, లెన్నంగ్గ-అని యుండనోపు. 

. భావులుకల్పించె - ” 

. గణము తప్పినది. 

శీతకరుండ- అని యుండనోపు. 

. ఈపాదము షేకుముసమియ్య నరపాలశేఖరుండ అని యుండనోపు. 


రాలాఖభి లు [టై గ 


శాసన పద్యమంజరి 195 


132. మందడం 
శస, 
ఇది గుంటూరుజిల్లా గుంటూరు తాలూకా మందడము(గామములో 
మల్లికార్జునస్వామి యాలయములోని అమ్మవారి గర్భగ్భహము గోడమీదనున్నది. 
(A. R. 104 of 1017.) 
ఉ. (మొదట గొంతభాగము పోయినది) 
సూరమాంబికకు మిక్కిలి పుణ్యుం(డు)దారకీత్తి౯ల 


Blank Page 


Blank Page 


ఆయేంతి రామయ్య పంతులు గారు 


తా. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ee సాంస్క తిక శోఖ 


(రాష్ట్ర సృజనాత్మకత & సంస్క లకి సమితి) 


Check List 


umes (NWO 60 == 2/03/2081 
er] Yeo see] Jae | 


